చతుర్వేద భాష్యానువాద భాస్కర, శతాధిక గ్రంథకర్త 


లొక మలహరి నవలలు 








బెగ్గని యిజ్ద * ణంథటుము 








సంపాదకురాలు : 
డా॥ సరోజ వింజామర 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 





ప్రచురణ : 28 


లోక మలహరి నవలలు 
జెగ్గని యిద్దె & సంఘము 


© తెలంగాణ సాహిత్య అకాడమి 


మొదటి ముద్రణ : 1955 
(శ్రీ జగదీశ్వర భజన మండలి 
వన్నెల, తా॥ ఆర్మూరు) 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : నవంబర్‌, 2018 


ప్రతులు : 1000 


వెల: ₹.45 


అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 


ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ & (ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


విశిష్టమైన నవలలు 


తెలుగు రాజభాష కాని రోజుల్లో తెలుగు బెన్నత్యాన్ని నిలబెట్టిన అపురూపమైన 
వ్యక్తుల్లో లోక మలహరి ముందు వరుసలో ఉంటాడు. ప్రభుత్వాధికారిగా, 
ఉపాధ్యాయుడిగా, తాత్త్వికుడిగా పరిణామం చెందిన మలహరి లౌకిక రచనలు రెండు, 
మూడే ఉన్నా అవి ఆనాటి సమాజాన్ని ఇప్పుడు మనకు అద్దంలో చూపిస్తున్నాయి. 
ఎన్నో సంస్కృత [గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేసిన ఈ రచయిత 'జెగ్గని 
యిద్దె, “సంఘము అనే స్వతంత్ర నవలలు ఆయన సామాజిక అవగాహనను, 
సామాన్యుల పక్షం వహించాలనే రచయిత స్వభావాన్ని పట్టి ఇస్తున్నాయి. 

ఒక పేద హరిజన బాలుడిని కథానాయకుడ్ని చేసి, పచ్చి పల్లెటూరి భాషలో 
ఆద్యంతమూ నడిపించి అటు సంఘసంస్కరణాభిలాషను, ఇటు ప్రజా సామాన్యంలోని 
వాడుక భాషను నెత్తికెత్తుకోవలసిన అవసరాన్ని “జెగ్గనియిద్దె' నవలద్వారా సాహిత్య 
లోకం ముందుకు తెచ్చాడు. పద్మశాలీల దైనందిన జీవితంలోని కడగండ్లను, వాటికి 
ఊతమిచ్చే సమాజంలోని పెద్దమనుషుల నిజరూపాలను 'సంఘము నవలలో 
బయటపెట్టాడు. సంఘం యొక్క అవసరాన్ని ఆనాడే గుర్తించిన క్రాంతదర్శి ఆయన. 

50 సంవత్సరాల క్రితం రాయబడిన నవలలను సేకరించి అకాడమి ద్వారా 
ప్రచురించడానికి డా॥ వింజామర సరోజగారు అందజేశారు. ఈ నవలలను 
ప్రచురిస్తున్నందుకు ఆనందంగా ఉంది. సాహిత్య అకాడమి ఇతర ప్రచురణల 
మాదిరిగానే “లోక మలహరి” నవలలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. 


- తెలంగాణ సాహిత్య అకాడమి 


సామాజికతను ప్రతిబింబించిన 
లోక మలహరి నవలలు 


లోక మలహరి జీవితం : 


లోక మలహరి లోక లక్ష్మయ్య, వెంకమ్మలకు నిజామాబాద్‌ జిల్లాలోని 
కామారెడ్డి తాలూకా, బీబీపేట గ్రామంలో తేది.29. 12. 1910న జన్మించారు. పాఠశాల 
రోజుల్లోనే వాచకేతర గ్రంథాలు చదివారు. 

తెల్లవారు రూమున నిద్ర లేవడం, భూపాలం చదవడం, స్నానానంతరం 
నుదుట తిలకం పెట్టుకోవడం, విభూదిని ధరించడం, కుంకుమ పెట్టుకోవడంలాంటి 
సాంప్రదాయాలను పాటించేవాడు. మహాపురుషుల కథలతో స్ఫూర్తి పొందాడు. 
మలహరి మూడవ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ తరువాత డిగ్రీకి సమానమైన 
పరీక్షలలో ఉర్దూ పండిత సమాన పరిగణన కల “ఉర్దూ దానీ, “ఉర్జూఆలీం), ఉర్జూ, 
అరబ్బీ, పర్షియన్‌ భాషల మాధ్యమాన్ని కలిగిన 'మున్లీ వంటి డిగ్రీలు పొందారు. 
స్వయంకృషి, పట్టుదల, సూక్ష్మ విషయ పరిగ్రహణ పారీణత వంటి సుగుణ 
సమ్మేళనమే అందుకు కారణం. ఆర్‌.ఎం.పి. చేసారు. 

లోక మలహరి తల్లిదండ్రులది ఒక సామాన్య చేనేత కుటుంబం. వారికి 
వ్యవసాయం కూడా ఉండేది. లోక మలహరి వ్యవసాయపు పనుల్ని చేసేవారు. 
గూడమెట్ట, పల్లపు పొలాల్ని దున్నడం, మోట, ఏతం తెలుసు. ప్రత్తి ఏకించి, నూలు 
వడికించి, బట్టలు నేయించి బిడ్డలకు కావలసినవి కుట్టించడం మలహరి తల్లి 
చేసేవారు. వ్యవసాయపు పనులు లేని కాలంలో మలహరి నేతపనులు చేశారు. అది 
లాభసాటిగా లేక కల్లుగీత పనుల సూపర్‌వైజర్‌గా పనిచేశారు. కొన్ని గ్రామాలలో 
బడిపంతులుగా చేశారు. వీథినాటకాలలో పాత్రల్ని పోషించేవారు. హైదరాబాద్‌ 
గౌలిగూడాలో ఒక రాతిమసీదు ఉంది. దాని కెదురుగా ఉండే ప్రేమసాగర్‌ ప్రెస్సులో 
కొన్నాళ్ళు పనిచేశారు. ఊడవడం, అచ్చుయంత్రాలు తుడవడం, రూళ్ళను 
కిరసనాయిలుతో తుడవడం ఆయన పని. 


చెరువు, పొలాలు, చెట్లు, గట్లు అన్నీ ప్రాకృతిక రమణీయతకు అద్దం 
పట్టినట్లుండె పర్వతాపురం గ్రామంలో బడిపంతులుగా లోక మలహరి ప్రజాభిమానం, 
విద్యార్థుల అభిమానం పొందుతూ ఐదు సంవత్సరాలపాటు పనిచేశారు. ఆ కాలంలో 
“దసరా పండుగ” బడిపంతుళ్ళపండుగ. ఆ సమయంలో మలహరి తన విద్యార్థులకు 
దసరా బాణాలు, పూల గుత్తులు ధరింపజేసి దసరా పాటలు, పద్యాలు పాడుతూ 
ఊరిలో విజయ యాత్రలు చేసేవారు. ఆ ఉత్సవాల వారం రోజుల్లోనే 5, 6 నెలల 
ఉపాధ్యాయ జీతం, ధనం గిట్టుబాటు అయ్యేది. పండుగలకు ఆర్థిక సంబంధాలుండడం 
చరిత్రవేత్తలు చెబుతున్నదే. నవరాత్రి దినాల్లో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ 
తెలంగాణా ప్రత్యేక సంస్కృతికి ఒకశోభ. ప్రత్యేకంగా ఇది స్త్రీల పండుగ. ఈ 
ఆశ్వయుజమాస పర్వాలను చూసి మలహరి ఎంతో ముచ్చట పడేవారు. అక్కడ 
సంతృప్తిగా పనిచేస్తున్న కాలంలోనే మలహరికి 1931వ సంవత్సరంలో సర్మారు 
ఉద్యోగం వచ్చింది. లోక మలహరిని ఎంతగానో అభిమానించిన పర్వతాపురం ప్రజలు 
ఆ జీతాన్ని మేమేఇస్తాం, ఈయనను ఇక్కడే ఉంచండని కోరుకున్నా మలహరి తండ్రి 
ప్రభుత్వ ఉద్యోగం లాభదాయకమని వారిని ఒప్పించారు. ఆర్మూరు తాలూకా “మగ్గిడి” 
గ్రామానికి సర్మారు ఉద్యోగానికై లోక మలహరి బయలుదేరారు. అలా 'మగ్గిడిలో 
ప్రారంభమైన మలహరి సర్మారు ఉద్యోగ జీవితం బాన్సువాడ, ఫరీద్‌పేట్‌, వన్నెల, 
బ్రాహ్మణదేవపల్లి, పడిగల్‌, ఇందూర్‌లలో గడిచింది. బ్రాహ్మణదేవపల్లి, పడిగల్‌ 
పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి 1971లో పదవీ విరమణ పొందారు. 

లోక మలహరి ప్రథమ వివాహం నాగలక్ష్మితో జరిగింది. సుభాషిణి, సరోజిని 
వారి కూతుళ్ళు. అంతుచిక్కని జబ్బుతో నాగలక్ష్మి 1948 ఏప్రిల్‌ 11వ తేదీన 
చనిపోయింది. 

పిల్లల్ని చూసుకోవడంలో తల్లిపాత్ర ప్రధానమైంది. అందునా ఆడపిల్లల 
విషయంలో మరీను. ఇరుగుపొరుగులూ, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అదే 
అంశాన్ని ప్రస్తావిస్తూ మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహాలిచ్చినా మలహరి అందుకు 
ఒప్పుకోలేదు. కానీ చిన్నపిల్లలకు తల్లి అవసరం ఎందుకో అవగాహనకు వచ్చిన 
తరువాత పునర్వివాహానికి అంగీకరించారు. జాలిగామ గ్రామ చేనేత కుటుంబానికి 
చెందిన చెన్న నర్సయ్య, నర్సమ్మ దంపతుల మొదటి సంతానమైన కృష్ణవేణితో 1948 
మే 2వ తేదీన లోక మలహరి వివాహం బీబీపేటలోని శివుని సన్నిధానంలో జరిగింది. 


మలహరికి దాచుకోవాలనే తాపత్రయంకన్నా బ్రతకాలనే ధ్యేయమే ఎక్కువ. 
దానికి సంతృప్తే ముఖ్యమని భావించేవారు. ఆమె తన బిడ్డలకు తానే బట్టలను 
స్వయంగా కుట్టడమే కాకుండా చుట్టుపక్కలవారి బట్టలుకూడా కుట్టి ఆదాయాన్ని 
సంపాదించి భర్త ఆర్థిక ఇబ్బందులు తొలగించేవారు. సాధారణంగా పురుషుడు తన 
ఉద్యోగం, రాబడి చెప్పుకున్నంతగా తన భార్య ఉద్యోగం, రాబడి గురించి 
చెప్పుకోవడానికి ఇష్టపడడు. కానీ మలహరి నాభార్య ఆర్జన నాకు వినియోగపడిందని 
చెప్పుకోవడంలో ఆయన విశాల హృదయం, సంస్మరణాతత్త్వం అర్థమౌతుంది. 
సులోచన, ప్రేమ్‌సాగర్‌ వారి పిల్లలు. 

ఫరదీద్‌పేటలో పనిచేస్తున్నపుడు వైదికులైన భూమారెడ్డి దంపతుల ఇంటిలో 
ఉన్న వేదసాహిత్యాన్ని చదివినపుడు మలహరి హృదయ క్షేత్రంలో వైదికబీజం పడింది. 
వేదాలంటే లోక మలహరికి ఎంతో భక్తి. హిందీలో దయానంద సరస్వతిచే 
అనువదింపబడిన వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆర్యసమాజ పరిచయం, 
ఆ సిద్ధాంతాల అధ్యయనం మలహరికి అవగతమైంది. పాణినీ గురుకుల స్థాపకులు 
ఆచార్య ప్రజ్ఞాదేవిగారు వేదాలను గురించి చేసిన అద్భుతమైన ఉపన్యాసం మలహరిని 
వేదకార్యోన్ముఖున్ని చేసింది. నాల్గువేదాల భాష్యాలను స్వాధ్యాయులై చదివిన పిదప 
వేదప్రవాహ రచనను ప్రారంభించి అమోఘమైన వేదసంపత్తిని అనువాదంద్వారా 
తెలుగువారి కందించారు. 

సుదీర్హమైన జీవనయానంలో ఎన్నో పుస్తకాలు రాసారు. స్వతంత్ర రచనల్లోగానీ, 
అనువాదాల్లోగానీ ఒకే మూసలో మలహరి రచన సాగలేదు. నీతినియమాల 
ప్రచారానికి, ధర్మప్రబోధానికి ప్రయత్నించారు. 

వికారాబాద్‌ జిల్లా, పరిగి తాలూకా, వేదగిరిలో 2001వ సంవత్సరంలో లోక 
మలహరిని వేదగిరి పీఠాధిపతులుగా అభిషేకించారు. 2007 జనవరి 25న వేదగిరిపై 
లోక మలహరి దంపతులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అలా మలహరి వేదానంద 
సరస్వతీస్వామి అయ్యారు. 

12.04.2010న లోక మలహరి పరమపదించినా వారి సాహిత్యం, వైదిక 
సేవలద్వారా చిరంజీవులైనారు. 


లోక మలహరి నవలల విశేషాంశాలు : 


జెగ్గని యిద్దె, సంఘము నవలలు, జీవన సంజీవని పేరున తన ఆత్మకథ 
మలహరి స్వతంత్ర రచనలు. సంఘము, జెగ్గని యిద్దె రెండూ 1955 వ 
సంవత్సరంలోనే వ్రాయడం జరిగింది. ఇందులో నీతికి ప్రాధాన్య మివ్వడంతోపాటు 
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ కొందరిని స్వార్థానికై వినియోగించు కుంటూ 
అధికారాలను దుర్వినియోగం చేస్తున్న పెద్దలు, వారి విధానాలను నిరసించడం ఈ 
నవలల్లో ఉంది. 

ఒకవైపు వేదపురాణశాస్త్ర సంస్కృతీ ప్రభావానికి లోనైన కార్యకలాపాలలో 
ఉంటూ వస్తున్న లోక మలహరి తాను వ్రాసిన రెండు నవలలు సాంఘికాలై ఉండడం 
అనేది ఆయన సామాజిక స్పృహను తెలుపుతున్నాయి. 

కుల మతాలకు అతీతంగా కూడు, గూడు, బట్ట, కుటుంబీక జీవితం వంటి 
ప్రాథమిక అవసరాలు అందరికీ ఒకేలా ఉంటాయి. కానీ భారతదేశంలో కులవ్యవస్థ 
అనేకులకు శాపమైంది. అంటరానితనం, అవిద్య, చైతన్య రాహిత్యంవంటి వాటివల్ల 
కొన్ని కులాలకు జరిగిన కీడు అంతా ఇంతా కాదు. కులవ్యవస్థకు పునాదియైన 
పురాణ (గంథాలకు చెందిన చదువరి లోక మలమరి. పనుల ఆధారంగా ఏర్పడిన 
వర్ణవ్యవస్థను నకారాత్మక దిశలో తీసుకెళ్ళిన వ్యవస్థను నిరసిస్తూ తన నవల ద్వారా 
గళమెత్తాడు. ఇందుకు ఆయనకు ప్రజలపట్లగల వాస్తవికదృష్టి కారణమైంది. హరిజన 
బాలుని విద్యాంశాన్ని, పద్మశాలీల జీవనశైలిని ప్రతిబింబించే అంశాన్ని తీసుకుని 
నవలలు వ్రాసిన లోక మలహరి తెలంగాణ ఆధునిక కాలపు తొలి చైతన్యం. 


జెగని యిదె : 
౧ (mn) 


కథానాయకుడు జెగ్గడనే హరిజన బాలుడు. చదువు అంటే ఇష్టం. 
మనకెందుకురా సదువులు, మనకెవరూ సదువు చెప్పరురా అని తండ్రి వారించినా 
వినకుండా తాత, బాబాయిల సహకారంతో చదువుకోవడానికి వెళ్ళేవాడు. ఇది అక్కడి 
పటేల్‌కు నచ్చలేదు. పురుషోత్తమరావు అనే ఉపాధ్యాయుడు జగ్గనికి చదువు నేర్పించాడు. 
ఇదంతా ఇష్టంలేని దొరలు వారిద్దరికీ ఎన్నో అవాంతరాలను కల్పిస్తారు. ఐనా 
పట్టుదలతో చదువుకుని జగదీష్‌ ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి., పూర్తిచేసి గ్రామానికి వచ్చి 
నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేస్తాడు. 


అంబేద్యర్‌, పూలే, కుసుమ ధర్మన్న కవి, జాషువా విద్యాచైతన్యం లేకపోతే 
మానవప్రగతి ఉండదని భావించారు. మానవుడు సంపూర్ణ మానవుడు కావడానికి, 
ప్రగతి పథాన సాగడానికి విద్య ఏకైక మార్గం. అందుచేతనే లోక మలహరి జెగ్గని 
యిద్దె నవలలో విద్యకు ప్రాధాన్యమిచ్చారు. 'భారతాంబ పుత్రపుత్రికలు చదువుట, 
చదివించుట మూలమున ఆశయాలు నెరవేరుతాయి”. మంగళాంతంగా ఉండే ఈ 
వాక్యంతో పూర్తవుతుంది జెగ్గని యిద్దె. హరిజనులుకూడా చక్కగా చదువుకుని 
వృద్ధిలోనికి రావాలనేది 'జెగ్గని యిద్ద నవల పరమార్ధం. లోక మలహరి ప్రాథమిక 
పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు వ్రాసిన నవల జెగ్గని యిద్దె. ఉపాధ్యాయుడైన 
మలహరి తన బోధనను ఈ నవలద్వారా చేశారు. 

కొన్నిసార్లు లోక మలహరి తమ మిత్రులకు నవ్వులాటకుగానూ ఈ నవలలో 
ఉపయోగించిన పచ్చి పల్లెటూరి భాషలోనే ఉత్తరాలు వ్రాశారట. ఆ విధంగా 
వ్రాసినపుడు ఉత్తర ్రత్యుత్తరాలలో స్నేహితులు ఇటువంటి భాషలో ఒక పుస్తకం 
వ్రాస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ సలహాలే జెగ్గని యిద్దెలో ఉపయోగించిన 
భాషకు ప్రేరణ. 'జెగ్గని యిద్దె' నవల పచ్చి పల్లెటూరి భాషలో వ్రాయబడింది. సమయ 
సందర్భాలనుబట్టి అక్కడక్కడ కొంత నాగరికం అనుకునే భాషను వాడినా పూర్తి 
తెలంగాణ యాసలోనే సాగిందీ నవల. యాసలో స్వతహాగా ఉండే అందం, స్థానికత, 
మాండలిక పదాలు, (శ్రామికుల జీవనంలో ఉండే విరుపులు, జానపదుల 
మానవాంశాలు ఈ నవలలో ఉంటాయి. జగ్గని విద్య పల్లెటూరి యాసతో “జెగ్గని 
యిద్దౌ అయింది. జగ్గడు - జెగ్గడు, విద్య - యిద్దె అయ్యాయి. “ప్రజలు అనే పదాన్ని 
వ్రాయడం అలాగే రాసినా పలికేటప్పుడు మాత్రం *ప్రెజలు' గా, 'జనంి అనే పదం 
వ్రాయడం అలా ఉన్నా ఉచ్చారణలో మాత్రం 'జెనం” గా మారుతుంది. అలానే ఈ 
నవల 'జెగ్గడు” లోని మొదటి అక్షర ప్రయోగమే అర్థవంతంగా ఉంది. మనం “జి 
వ్రాస్తాం, 'జౌ పలుకుతాం. జగ్గడులోకూడా ఇంతే. ఈ సహజత్వాన్నే తన నవల 
నామకరణంగా చేశారు మలహరి. 

నవలలోని తొలిపలుకును మాత్రం అందరికీ అర్ధమయ్యే విధంగా పత్రికా 
భాషలో వ్రాశారు. అలాగే ఇందులోగల కొన్ని అచ్చ తెలుగు పదాలను తెలంగాణా 
యాసతో కలిపి ప్రజల భాషను వాడడం అదే తొలిసారి. 

సమకాలీన కీర్తి అనంతరకాల కీర్తులుగా ఏ రచనకైనా కీర్తి రెండు రకాలుగా 
వస్తుంది. జెగ్గని యిద్దె అనంతరకాలంలో విశేష రచనగా పరిగణించబడింది. 


సమకాలీన ప్రశంసలూ పొందింది. జెగ్గని యిద్దెకు పండితాభి ప్రాయాలు శీర్షిక క్రింద 
మాడపాటి హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మ అభిప్రాయాలిచ్చారు. 
దేవులపల్లి రామానుజరావు అభిప్రాయం లేఖాపూర్వకంగా ఉంది. 


సంఘము : 


“సంవుము” అమ్మా నాన్నలకు అంకితమిచ్చాడు. నవలలో గుంటక 
నర్సయ్యగారి అభిప్రాయానికి ప్రాముఖ్యత ఏర్పడింది. పద్మశాలీ సంఘమును దృష్టిలో 
పెట్టుకొని వ్రాయబడినదీ నవల. కుల పెద్దల దురాగతాలు, గ్రామాధికారుల 
దౌర్జన్యాలు, యుద్ధకాలంలోని నూలు అమ్మకందారుల దోపిడీలు వివరింపబడ్డాయి. 
ముఖ్యంగా కులపెద్దల అక్రమాలవల్ల, నిర్చంధాలవల్ల అనాథలైన మహిళల దీనావస్థ 
చితించబడింది. 

ప్రధాన పాత్రలు నర్సయ్య, బుచ్చమ్మ, వారి ఇరువురు సంతానం. కొడుకు 
చిన్నప్పుడు జాతరలో తప్పిపోతాడు. పద్మశాలీలకు రెండు బాధలు. ఒకటి 
స్వకులస్థులవల్ల, రెండవది ఇతరులవల్ల, శుల్మాలరూపంలో, దండగలరూపంలో అక్కడి 
పటేళ్ళు, కులపెద్దలు నర్సయ్య కుటుంబాన్ని ఇతర పద్మశాలీ కుటుంబాలనూ 
నానాయాతనలు పెడతారు. నూలు వర్తకులు, మిల్లు యజమానులు, దళారీల మధ్య 
నలిగే పద్మశాలీ శ్రామికుల బాధలు పోవాలంటే వారు సంఘాలుగా ఏర్పడి పోరాడాలని, 
సంఘ శక్తే పద్మశాలీ కుటుంబాలకు రక్షణ ఇస్తుందని నర్సయ్య, వకీలుగా ఉన్నకొడుకు 
దుర్గాప్రసాదు చైతన్యాన్ని నింపుతారు. నర్భయ్య, బుచ్చమ్మల సంతానం పెరిగి పెద్దవారై 
ప్రయోజకులవడం, మళ్ళీ అందరూ కలవడం. సంభుం ప్రయోజనాలను 
నెరవేర్చడంతో కథ సుఖాంతమవుతుంది. 

ఒకరకంగా ఈ “సంఘము” పద్మశాలీ సంఘ నవల. మరోరకంగా మానవులలో 
ఎవరికివారు ఒక సంఘంగా ఉంటే మంచిదని చెప్తూ, తెలంగాణలో ఇలాంటి సంఘాలు 
తక్కువగా ఉన్నాయని చెప్తూ సంఘంగా ఏర్పడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన 
నవల. 

జీవుల ప్రాణాలను నిలిపే ఆహారాన్ని పుడమి పైకి ఇస్తుంది. లోపల వజ 
వైధూర్యాలనూ కలిగి ఉంటుంది. తెలంగాణ సాహిత్య పుడమిలో దాగిన వజ్రాలు, 
మాణిక్యాలు ఎన్నో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందవలసినవారు కూడా నిరాడంబర 
జీవనం, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం, పేరుప్రతిష్టల కోసం ఆలోచించక 


తమ పని తాము చేసుకుపోయే తత్త్వంవల్ల వారి సాహిత్యం మరుగునే ఉండిపోయింది. 
పొందవలసిన ఖ్యాతిని పొందలేదు. అటువంటివారిలో లోక మలహరి ఒకరు. వారు 
చేసిన సాహిత్యసేవ అమూల్యమైనది. 

తెలుగు, హిందీ, సంస్కృతం మూడు భాషలనూ స్వయంగా నేర్చుకోవడమేగాక 
ఆ భాషల్లో పాండిత్యం సంపాదించడమనేది అనన్యసామాన్యం. స్వతంత్ర రచనలు 
కొన్ని ఉన్నా అధికభాగం లోక మలహరి గారివి అనువాదాలు. ఆధ్యాత్మిక నీతి 
ప్రబోధకంగా, ఆర్షసంస్కృతీ వైభవప్రతీకలుగా, వేదోన్ముఖంగా ఉన్న సంస్కృతం, 
హిందీ భాషల పుస్తకాలను, మహర్షుల ఉపన్యాసాలను తెనిగించారు. 

లోక మలహరి జీవితం, ఉపయుక్త సాహిత్య సేవ, వారి స్వతంత్ర రచనలైన 
నవలా సాహిత్యంయొక్క గుణప్రాధాన్యం, వేదపరిజ్ఞానం, వేదనువాదం, సులభ 
గ్రాహ్యమైన వారి రచనా శైలి, సామాజిక సంస్కరణల పట్ల లోక మలహరికిగల 
శ్రద్ద, భావజాలాలు మొదలగు అంశాలు తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి 
ఎంతగానో ప్రేరాణాత్మకం, ఉపయోగకరం. తెలుగు సమాజానికి మలహరిగారి రచనల 
విశిష్టత, ప్రాధాన్యం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

తెలంగాణ సాహిత్యంలో మరుగునపడ్డ మాణిక్యాలను వెలికితీసే బృహత్తర 
పథకంలో భాగంగా లోక మలహరి రెండు నవలలను సాహిత్య అకాడమి ప్రచురించడం 
సంతోషించదగ్గ విషయం. 

- డా॥ సరోజ వింజామర 


10 





అంకితం 


నన్ను కని ప్రేమతో పెంచి 

పెద్దజేసి కీర్తి శేషురాలైన 

నా ప్రియ మాతృ దేవత 

శ్రీ లోక వెంకమాంబగారి, 

సజీవులైయున్న నా ప్రియ జనకులు 
శ్రీ లోక లక్ష్మయ్యగారి సేవలో 
ఈ చిన్ని పొత్తమును 
భక్తిపూర్వకంగా 

అంకితమిస్తున్నాను. 


ఇట్లు 
లోక మలహరి 














ఇందులో... 


పేజి నెం. 
విశిష్టమైన నవలలు 3 
జెగ్గని యిద్దె 
సామాజికతను ప్రతిబింబించిన లోక మలహరి నవలలు 4 
అంకితం 11 
తొలి పలుకు 13 
పండితాభిప్రాయాలు 15 
జెగ్గని యిద్దె (నవల) 17 
క్రీ శే. లోక మలహరి ఛాయాచిత్రం 18 
సంఘము 
మున్నుడి 59 
హైదరాబాద్‌ రాష్ట్ర పద్మశాలి మహాసభ మరియు 
చేనేత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శియగు 
శ్రీ గుంటక నరసయ్య పంతులుగారి అభిప్రాయం 60 
శ్రీ లోక మలహరి గారికి 62 
చేనేత జీవితాన్ని చిత్రించిన తొలి నవల “సంఘము” 63 
సంఘము (నవల) 108 


So rm 


12 


మన ప్రాంతమందలి విద్యావాసనలేని పల్లెటూరి 
ప్రజలొండొరులు సంభాషించుకొనుచుండగా వినిన కొలది నవ్వు 
వచ్చుచుండును. నేకొన్ని తడవలిట్టి పల్లెటూరి పచ్చి భాషనే విని 
నవ్వులాటకుగాను అట్టి మాటలలోనే కొందరు మిత్రులకు 
జాబులు వ్రాసితిని. వాటికి ప్రత్యుత్తరముల నిచ్చుచు “ఇట్టి 
భాషలోనే ఏదేని యొక చిన్న పుస్తకమును వ్రాయు” మని 
ప్రోత్సహించిరి. కాని అట్టిది కేవలము నా కసాధ్యమైయుండెను. 
వ్రాసిననూ, ఏమి వ్రాయవలయునో గూడా దెలియుట నాకు 
కష్టమైన పనియే ఐననూ విద్యాప్రచారమును కథావస్తువుగాను, 
జెగ్గడిను నొక కల్పిత హరిజన బాలుని కథా నాయకునిగాను 
గ్రహించి అందుకు దగిన పాత్రములన్నియు గల్పించుకొని, 
హరిజన విద్య, వయోజన నిరక్షరాస్యతను గురించి నవలా 
రూపమున కొంతవరకు పల్లెటూరి పచ్చి భాషలనే వ్రాసితిని. 

ఇందు కొన్ని పదములు కేవలము పల్లెటూరి ప్రజల 
వాడుకలోనే యున్నవగుటచే ఏ నిఘంటువు నందును వాని 
యర్థములు దొరకక పోవచ్చును. కాని చాలవరకవి స్వరూప 
(భ్రంశమునొందిన రూపాంతర లక్షణ పదములనియే నా భావన. 

దీనిని వ్రాయుటకు ప్రోత్సాహపరచిన మిత్రులలో 
శ్రీ దేవీదాసురెడ్డి వన్నెలగారు ముఖ్యులు. దీని ముద్రణ, 
ద్రవ్యసేకరణకై వీరు మరియు శ్రీ యెల్లాగౌడుగారు ఎంతో 
కృషిజేసి దీనిని పాఠకుల కందింపజేసినారు. ఇంతేగాక 


13 


“శ్రీ జగదీశ్వర భజనమాల” యను పొత్తమును నాచే వ్రాయించి 
ముద్రణ వ్యయప్రయాసలకోర్చి శ్రీ జగదీశ్వర భజన మండలి 
వన్నెల పేర ప్రకాశింప జేసినారు. ఇక ముందు గూడా ఈ 
యువకులకు ఇట్టి అనేక నత్మార్యముల జేయుటకై 
శ్రీ జగదీశ్వరుడు ఆయురారోగ్యైశ్వర్యముల ప్రసాదించుగాక. ఈ 
నవలకు తమ అమూల్యాభిప్రాయములను (ప్రసాదించిన 
ఆంధ్రపితామహ, పద్మభూషణ శ్రీ మాడపాటి హనుమంతరావు 
పంతులు గారికి, సుజాత పత్రికా సంపాదకులు పండిత 
శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారికి, ఆంధ్ర సారస్వత పరిషత్తు 
అధ్యక్షులు పండిత శ్రీ దేవులపల్లి రామానుజరావు గారికి నా 
నిండు జోహార్లు. 
కథా రచనలో ఇది నా ప్రథమ సాహసమగుట ఎన్నియేని 
దొసగులుండును. బుధజనరత్నములీ దోషములను సవరించి 
పఠించుకొన ప్రార్థన. 
- రచయిత 


14 


పండితాభిప్రాయాలు 


“జెగ్గని యిద్దె” అను పేరుతో శ్రీ లోక మలహరి 
గారు వ్రాసిన ఈ పుస్తకము అనేక కారణములను బట్టి 
కొత్త విధమగు రచనయని చెప్పుట కభ్యంతరము లేదు. 
వ్యవహారిక భాష ఇట్లుండవలయునను అభిప్రాయము 
స్థిరపడకుండ ఉన్న ఈ కాలమున ఇట్టి రచనలను గురించి 
పలువురు పలువిధముల దలచుట సహజము. అయినను 
రచయిత గారి ఉద్దేశ్యము ఈ విషయమున సామాన్య 
జనులందు విజ్ఞాన ప్రచారము చేయుటలో శక్తికొలది 
తోడ్చడుటయే కనుక నీతి ప్రదమగు కథను ఊతగా గాని, 
చేయబడిన ఈ కృషి నా దృష్టికి ప్రోత్సాహకరము. 

దేశీయులు ఈ క్రొత్త విధమగు రచన వలన లాభము 
పొంది గ్రంథకర్తను ప్రోత్సహింతురుగాక. 


5.5. 1955 మ 
ఆంధ్రకుటీరము తు 
హైదరాబాదు మాడపాటి హనుమంతరావు 


15 


శ్రీలోక మలహరిగారు పల్లెటూరు భాషను కొంత 
ఉపయోగించి వ్రాసిన “జెగ్గని యిద్దె” అను నవలను 
స్థాలీపులాక న్యాయముగా చూచితిని. ఇందలి ఇతివృత్తము 
బాగుగ నున్నది. భాష తెలంగాణములోని, అందును 
ముఖ్యముగా నిజామాబాదు జిల్లాలోని గ్రామ్యభాషయై 
యున్నది. ఉన్నవ వారి “మాలపల్లి” నవలను వీరు దృష్టిలో 
నుంచుకొని వ్రాసినట్లు తోచుచున్నది. జానపద భాషలో 
రచనలు చేసినచో సహజముగ నున్నట్లనిపించును. 

ఈ గ్రంథకర్త రచనకు క్రొత్తవారైననూ, చక్కగనే 
నడిపినారు. ముందు ముందీ రచయిత విడువక కృషి చేసి 
ఉత్తమ వాజ్బయమును నృష్టి చేయగలరని ఆశించు 
చున్నాను. 


ఇట్లు 
గడియారం రామకృష్ణ శర్మ 
ఆలంపూరు 

















కీశే లోక మలహరి 


18 








“బుచ్చిగా! రేపు అంబటాల్లకు మనూల్లేమో జెప్తరట. ఏంద్రోఅదో!” అని 
చుట్ట పీల్చిన పొగను విడుచుచు లచ్చిగాడనెను. 

“నాకేమెరుకరా! నేనే నాత్తిరి తన్నులుదిని పన్న బీడీలకొక్క పైసియ్యిమంటె 
మాయ్య యీబ్బలగొట్టిండు. అరే లచ్చిగా! జెగ్గని కెరుకుందచ్చురా. అబ్బ ఆడుజూత్తె 
సిన్నోదేగని అన్ని దెలుత్తయిరా ఆనికి. యేంజెప్తర్రా జెగ్గా! వూల్లి?” (బుచ్చిగాడు 
ముక్కుల కేలి పొగ వూదుకుంటన్నాడు. ) 

అదెనుక కేలి జెప్తగానీ. నిరుడు నేను మాయ్యనోట్లెకేలి సుట్ట దీస్మాని 
తాగుతుంటె మా సూరయ్యపటేలు జూసి శెంప మీదికేలి అయిదేల్లంటుకపోయ్యెటట్టేసి, 
మల్లెప్పుడన్న గనిపిత్తె యూబ్బలగ్గొడ్తనన్నడు. బీడీలు, సుట్టలు దాగితే కార్టానికి తూట్లు 
పడుతయట సుట్టదాగే మనుసు లెల్లెం జచ్చిపోతరట, దగ్గు, దమ్ము దలుగుతదట 
నోరాసనాసనుండదిరా బుచ్చిగా? 

సదువచ్చినోల్లు దాగద్దుగని; మనకేందిరో. మనమన్ని దాగుతం, తింటం 
ఆల్లెక్కోల్లు, మనం తక్కోల్లం గాదురా? 

కాదురా! మనం గూడా సదువు నేర్చుకుంటెనే మంచిగనట పనికిరాని సొమ్ము 
వోలయినా దినద్దురా యెక్ళోల్లు యిసందింటె జత్తరుగాని, మనందింటె జావమా? 
సదువు నేర్చుకుంటే మనం గూడా గొప్పోల్లోల్నే వుంటుంటిమిరా. అరే! బుచ్చిగా, 
లచ్చిగా! గోజలిండ్లల్లకు బోయినంక మనమింతంటుకం దిని కొంచం నాత్తిరిదాక 
సదువుకొనబోదామురా మరి? రేపు అందర్ని జదువుకొమ్మని అనుమాండ్ల కాడ సబ 
జెప్తరట. మీరు రేపు నా గోజల్ను గొంతజూత్తె నేను బొయ్యి అదంత యినచ్చి మల్ల 


జెగ్గని యిద్దె 19 


మీకు జెప్త. యేమంటజ్టా? 

ఆం! మంచిది పోయిరా. రేపునీ గోజల్ని మేం గాత్తంగని వూరవుతల్మి 
సాగగొట్టిచ్చి మల్ల గోజలూల్లె బడక ముందే రావాలె. మీ కిట్టాయపటేలు గిట్ట జూసెనా 
శెవులల్ల రాల్లిరికిచ్చి కిందికి మీదికి లావడ్తజ్లో! యెల్లెంరా. 

(అని వారందరు చిందులు ద్రొక్కుచు, పాట బాడుచు ఎగురుదురు.) 


పాట 


సదువు నేరువాలెరా లచ్చన్నా లచ్చిగా 

సాల్లెకే బోవాలెరా బుచ్చన్నా బుచ్చిగా "స 
సదువు నేర్చి నోల్ల కేమొ సకులమెల్ల దెల్తదాట 

సక్కగా నడువాలెరా లచ్చన్నా లచ్చిగా యిగ 

సాల్లెకే బోవాలెరా బుచ్చన్నా బుచ్చిగా "స 


పొత్తుకాలు గొనుక్కొని కత్తిసాము జేసినట్టు 
నిత్తెకు నితైరా లచ్చన్నా లచ్చిగా యిగ 
మత్తుగ జదువాలెరా బుచ్చన్నా బుచ్చిగా "స 


పగాలనక వసూలోలె నాత్తిరనక బూతాలోలె 
యెంత కట్టం జేసినా లచ్చన్నా లచ్చిగ యిగ 
బొంతకె గతిలేదురా బుచ్చన్నా బుచ్చిగా "స 


రోతదినే కుక్కలాను మూతంతా బునుకుతారు 
అంట్కందినే మాలలా లచ్చన్నా లచ్చిగ యిగ 
అంటనియ్య రేందిరా బుచ్చన్నా బుచ్చిగా "స 


“ఆ గ్రామ ఆంజనేయాలయం బయటి అరుగు మీద వేది నేర్పరచిండ్రు. 
గామ ప్రజలు చాలా మంది అక్కడికి వచ్చి వింటున్నరు. మన జెగ్గడు గూడా ఒక 
మూలకు గూర్చుండి వింటొండు ప్రచారకుడుపన్యసిస్తొండు.” 


20 లోక మలహరి నవలలు 


సభాసదులగు సోదర, సోదరీ మణులారా! విద్య యెట్టిదో దాని లాభమేమో 

మీ యందరికీ దెలుసు. అయినా మళ్ళీ మీ ముందు చెప్పుచున్నాను. మానవులకు 
జంతువులకు కొద్దిపాటి భేదమేయున్నది. అంటే మానవులకు మంచి చెడ్డా సుఖ 
దుఃఖములను దెలుసుకునే జ్ఞానమున్నది. కాని పశువులకు లేదు. అట్టి జ్ఞానము 
గలగాలంటే విద్య రావాలె “విద్యా యంటే “జ్ఞానము” లేక 'తెలుసి కొనుటి యని 
యర్థము. విద్యచే బుద్ధి వికసిస్తాది అందుకనే పెద్దలు “విద్యలేని వాడు వింత పశు” 
వనిరి. 

“విద్య యొసగునువినయంబు వినయమునను 

బడయుపాత్రత పాత్రత వలన ధనము 

ధనమువలనను ధర్మంబు దానివలన 

ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు” 


అను పరవస్తు చిన్నయ సూరిగారి సూక్తివలె విద్యచే వినయము, అట్టి 
వినయముచే యోగ్యత, దానిచే ధనము, అందువలన ధర్మము గలుగును. ఈ ధర్మమే 
ఇహ పరలోకాల్లో సౌఖ్యమొసగును. విద్వాంసునకు రాజ్యము కూడా లక్ష్యముండదు. 
ఏలన! రాజు తన ప్రజల చేతనే పూజింపబడుతాడుగాని విద్వాంసుడన్ని దేశాల్లో 
గౌరవమొందుతాడు. విద్య తండ్రివలె జీవితానికి ప్రకాశము, తల్లివలె పోషణమునూ 
ఇచ్చును. పరదేశాలందు గూడా అది చుట్టమూ, మరియు మిత్రునివలె ఆదరిస్తాది. 

విద్య అన్ని ధనాల్లో గొప్పది. దీనికి రాజ భయము, అగ్నిభయము, 
చోరభయము, నీటి భయమనునవేవీ ఉండయి. బలిచక్రవర్తి దానమోలే ఎందరి కిచ్చినా 
కాస్తైనా తగ్గక మరీ వృద్ధియగును. మంచినీటి చలమవలె తోడిన కొద్ది నిర్మలమగును. 
“హస్తంబులకు నెవీ భూషణములయ్య, పుస్తకములు కావె భువినార్యులెంచ” యన్నట్లు 
మానవునికి విద్యయే నిజమైన భూషణము. 

పందికొక్కుతన క్రిందికే తోడికొన్నట్లు విద్యావంతుడు స్వార్దానికే పాటుబడుట 
మంచిదికాదు. ప్రతి విద్యావంతుడు కనీసం అయిదుగురికైనా విద్య చెప్పాలె, లేదా 
చెప్పించాలె. దాని నాధారంగా గొని ప్రతివాడు తన సంతానాన్నైనా చదివిస్తాడు. 
అట్రెతెనే ప్రపంచమందలి విద్యగల దేశాలన్నింటి కన్న వెనుకడియున్న మన 
భారతదేశము గూడా విద్యాఫలవంతమై సకలైశ్వర్యాలతో తులదూగుచు మానవ 
నిత్యకల్యాణానికి తోడ్చడుతాది. విద్య నేర్చుట ప్రతివాని విధి.చాకలి, మంగలి, 
హరిజనులు అందరూ కుల, మత భేద విరహితంగా విద్య నభ్యసించాలి. మన 


జెగ్గని యిద్దె 21 


పూజ్య బాపూజీ ఉపదేశానుసారం మాలమాదిగలను హరిజనులని బిలువాలి. ఉన్నత 
కులస్థుల మనుకొనువారు ఈ హరిజనుల విద్యకొరకై అనుకూల ప్రయత్నాలు జేయాలి 
గాని ఎన్నడూ ప్రతికూలించుట మర్యాదగాదు. అంటు ముట్టరాని తనాన్ని 
అడుగంటించాలి ముఖ్యంగా యిప్పుడు విద్యలేని కులాలవాళ్లు నడుముగట్టి విద్య 
నేర్చుటకు సిద్ధపడాలి. 

ఇప్పుడు మన దేశంలో స్తీ విద్యకూడా మిక్కిలి అవసరము. సంతానానికి 
మొదటి గురువే స్తీ యని యెంచాలి. విదుషీమణులెప్పుడూ తన సంతానం 
పశుప్రాయులు గావడం సహించరు. సంసారమునందలి యొడుదొడుకులను నేర్చుగా 
సవరించుకొంటారు. 

విద్యా విషయంలో మనదేశం పాశ్చాత్య దేశాల కంటె వెనుకబడి యున్నదను 
మాట వాస్తవం. పరాయి ప్రభుత్వకాలంలో మన దేశవాసులెందరో అవిద్యాంధకార 
కూపంలో బడి మునుకలేసుకుంటూ దరిద్రమనే నాచుతీగలందు జిక్కుకొని అందే 
మరణించుచుందిరి. ఇప్పుడు మనం స్వతంత్రులం. ప్రతి గ్రామమందు వద్యావంతులు, 
శ్రీమంతులు గలిసి విద్యాసంస్థల నేర్పాటు జేసికొని నిరక్షరాస్యులనెల్ల అక్షరాస్యులుగా 
జేసిననే దేశం బాగుపడగలదు. అప్పుడే ప్రజలెల్లరు ఓటు విలువను గ్రహిస్తారు. 
'జెహింద్‌ 

తరువాత ఒకరిద్దరు విద్యాభిమానులు లేచి విద్యా విషయం ఉపన్యసించింరు 
సభ ముగించబడ్డది. 


2 


జెగ్గా! నెత్తిమీదికి పొద్దచ్చింది. ఇంకా అంటుకందిన లేదు యాడికి 
బోయినవురా? మీ అవ్వ యెదిరిసూత్తుంది యాల్లపొద్దుగాలింత దాగిపోవద్దు? 
సరుగ్గునబోయి మందలేపుకొనిపో. కొంచం ఆయలపొంటి గొట్టుకపోయి బక్కల్ను 
కడుపునిండ మేపుకరా. 

అన్మాండ్లగాడనేకం మంది గుంపు గూడిండ్రు. వొగాయిన నిలబడి సబ 
జెప్పిండు. చిన్నా, పెద్దా, ఆడోల్లు, మొగోల్లు, సాకలోల్లు, మంగలోల్లు, మాలామాదిగి, 
యీల్లు ఆల్లనక సకులం జదువుకోవాల్నట. ఆపో! సదువు దెంత మంచిపాట బాడిండే!! 
నేను పోన్గిలాసనే అనుకున్న సదువునేర్తె అందరం మంచిగుంటమట, జాగ్గిర్రెతమట. 
భూమ్మీద మంచీచెడ్డ దెలుత్తదట. సత్తెంగాదె మరి? సదువచ్చినోల్లంత యెట్లావుంటరు. 


22 లోక మలహరి నవలలు 


ఆల్ల బట్టలు, అంకరంకర పాపెట్లు, శోకులు యెట్లుంటయి, ఆ బొజ్జలు పిజ్ధిలుజూడు. 
నడిస్తే కాల్లర్గిపోతయి, కండ గరిగిపోతది. బైస్మెల్‌, మోటర్‌ కచ్చురాల్‌, గుజ్టాల్‌ 
ఇవన్ని యాడి కేలత్తయి. సదువు నేర్సి, రాతరాసి బాగ పైకం జంపాయించి యింత 
గమ్మతుగా వాల్లుంటే మనం పసులోలె రెక్కలిర్ల కట్టంజెయ్యాలె. అయిపాయె యింత 
కట్టంజేసినా కడుపుకన్న యింతనిండ దొర్మాల్నా 

కట్టానకి బయపడ్తాల్లా! చేసిన రెక్కలు శాగబార్తయి చెయ్యనియి బూజు 
బడ్తయోంటరు. సెముటడిపిన గంజే మంచిదిరా. 

యింతజేసినా యేదే? సింపుల బట్టలు మాడుచెక్కలేగ తాయెమనకు. అయ్యా! 
నాకు సదువు జెప్పియ్యే!! నేను సదువు నేర్చుకొని సంపాయించుకుంటా మిమ్ములను 
గూసుండబెట్టి నడుపుత. 

యేంరో! యియ్యాల్లేమో యిసిత్రం జెప్పవడ్తివో!! యిగ సదువు నేర్చి 
సంపాయిత్తవు. నడుమంత్రపేశాలు బాగనే వున్నయి. బామనోల్లండ్ల గలిసినావురా 
యీ బారతమంత పొద్దుగూకి జెప్తవుగని సరుగ్గు నింత దాగి మందకాడికుర్కు 
పొద్దువాయె పటేలు గిట్ట జూసెనా యీపుల పాపాయిలేప్తడు. 

ఈరనిది మోనసరము (మోహనసాగరం) నందలి హరిజన వాడలోనున్న 
యొక చిన్నపూరిల్లు. జెగ్గనితో బాటు ఒక కొడుకు, కూతురూ ఉన్నారు. జెగ్గనికి 
పదకొందేండ్ల వయస్సు ఆ గ్రామపు కిష్టారెడ్డిగారి పసుల కాపరిగా జేరి 
అయిదేండ్లయినయి. ఈరని తాతల్నాటినుండి యీరెడ్డి గారి వ్యవసాయం మీదనేపని 
తన పెండ్లికి దెచ్చిన అప్పుమొన్న మొన్ననే దేరింది. తన భార్య రామితో బాటు 
యీరడు సగము వయస్సు ఈ బాకితో సహా చెల్లించిండు. ఇప్పుడు జెగ్గడు లగ్గాని 
కచ్చిండు. లగ్గమంటె వూకైతదా? పెద్దగాసము, చిల్లర ఉప్పుతోని పది. బట్టాబాతా, 
కల్లు నీల్లు, ఎంతలేదన్నా నాలుగు నూరైనాగావాలె. పటేలు నడిగితే యాయాసంగికైలు 
మీదిస్తనన్నడు. 

యెంత కష్టంజేసినా ఈ ఒక్క పొల్లగాని పెండ్లింత తన రెక్కలమీద 
జేయకపోతిననే చింత ఆ ఈరన్ని కాల్సుక తింటొంది. ఈ రునం పోరన్మివురేగద 
మమ్ముల్ని ఈ గొప్ప వారి శాకిరికే దేవుడు బుట్టించిండేమో. ఈ లగ్గం బాకి బతికినన్ని 
కాలాలు తేర్చినా దేరుతదా? 

ఈ విధంగా ఆలోచనలు జేసుకుంటా కిష్టయ్య పటేలు మేల్లాయ పొలం కాడికి 
బోయిండు. పొట్టకచ్చి పచ్చగా మిలమిల మెరసిపోతున్న ఆ పొలంను జూచి మనసులో 


జెగ్గని యిద్దె 23 


పోలేరమ్మ తల్లికి దండం పెట్టి నిండ నీళ్లు బారిచ్చిండు. పొద్దు గూకవచ్చింది. రెడ్డిగారి 
బర్లకు మోపెడు గడ్డిగోసికొని తిరిగి ఇంటికొచ్చి గడ్డి బర్లపాకల బారేసి వాకిట్ల 
గూసుండి పసుల రాకకెదిరి సూస్తొండు. అంతలోనే పటేలొచ్చి, “యేంరా! యీరిగా!! 
పొలందిక్కు బొయ్యచ్చినవా? నీళ్లు నిండున్నయా? కరుగుకచ్చినపాల”మనెను. 

ఆడికేలే అచ్చిన పట్లా! పొలంకేమీ న్యాల్మబుగోరు తోంది. వొగొగ కట్ట యీననే 
యీనొంది మర్లి సూసెటల్లకు కోత కత్తది. 

పోరని లగ్గమంటివేమాయెరా! 

ఇయేడెట్లయినా మీగులాపోని నెత్తిమీద నాలుగ్గింజలేత్తెనే బాగుంటది దొరా! 
సచ్చిందాకీన్నే బడుండెటోల్లం. యింక్యాడికన్న బొయెటోల్లమా యేమన్ననా. దొర కింకో 
గాయిద్దస్తది దేవుడు మాదొర దొడ్డి సల్లగుంచాల్నని మీ గాయిద్దీ, నేను దీపం బెట్టుకొని 
మొక్తున్నం బాంచోన్ని. 

పోర్నెక్కడ జూస్తిజ్ఞా యేమన్న మాలాస్ముందా? సోలెడు బియ్యం వార్చి, కలుపుల 
వొడిపిలి, తోడంగ గుర్తుజేస్తదా? 

గీ సర్దారు ప్యాటగాదు దొరా! మ్యానపిల్లనే. మీ గాయిద్దాని సిన్నన్న బాల్లింగని 
బిడ్డ. రంగు జెజ్జి సామనలుపు గని గొప్పోల్లింట్లనే బుట్టించేదుండె ఆ గుడ్డి దేవుడు. 
పనికేమడిగేదుంది. ఇయేడు పెద్లోల్లతోని మునుములేత్తె ఒక్కొక్కల్ని గెలువనిచ్చిందా 
కలుపుల. మన జెగ్గని జుట్టు బట్టెటట్టే ఉంది. 

బాల్లింగని కెంత మందిరా పిల్లలు? పోరి కేమడిగింరు మరి లగ్గం 
జేసుడెప్పుడు. 

వాని కొక్కతే యీ తొల్పూరు బిడ్డ. దీనెనుక కానే కారనంగ మొన్నాగ మొగోడు 
బుట్టిండు. ఇగ పిల్లకు, కడాలు, పోగులు, పుస్తెమట్టెలు బెట్టుమన్నరు. కాని లగ్గం 
మల్లీసాయిల్లాక జేయనంటొండు. ఇదివారకు వాని లగ్గం బాకే దేరలేదట. 

మరిప్పుడేం బడిపోయిందిరా. ముందరికే జేసేస్తాం తియ్యి. ఇప్పుడే జెగ్గడు 
పెండ్లాం పెండ్లామంటుండా? అగొ!గోజలస్తున్నయి. దొడ్ల దోలి, బర్లను గట్టేసి, గడ్డేయి. 
తిన్నంక గంటల్ల పొలంకాడికి కావలిబో. తెల్లందాక గాడ్డులు, గుజ్టాలలువాటైనయి. 

దినదినం వైసస్తదా కాల్మొక్త. యెంటేకెల్తెల్ల బడ్తున్నయి. వొగొగంది 
జేసేత్తింతబరువు దిగిపోతది. గొంగడి తుక్కుతుక్కైందిపట్లా! మొన్న కంప 
గొట్టబోయినప్పుడు గొంగట్ల రొట్టె తున్మలు బెట్టి పొద మీదేత్తె యెక్కడికేలో రొండు 
కుక్కలచ్చి చీర్మల్‌ చీర్మలు జీరేసినయి. 


24 లోక మలహరి నవలలు 


యిగ మా సంసారము మీ గొంగల్లకూ, గోసిబట్టలకూ, లగ్గాలకు మూర్తాలకే 
సరిపడ్తదిరా. పో! అయితారం నాడు అంగట్లకేలి దెప్పిస్తగని, ఇంక మీ జెగ్గన్మి 
పంచెగావాల్నేమొ. 

తమ పని మీదుండి ఇంకెవ్వల్నడుగాలె బాంచెను. అట్లే మా రామికి అలుకటి 
దొడ్డువాక దొక్క శీరేదీస్కో అని ఈరడు యింటికి బోయిండు. 


3 


సందెచీకట్లు వార్తున్నయి. పడమటి యాకాశం తన సిందూర వర్ణంచే 
శోభలొలికిస్తోంది. అడవికి మేతకై బోయిన పసుల గుంపులు గ్రామాభిముఖమై 
వస్తున్నయి. కాపరులు యమధర్మరాజు వాహనాల్బధిష్టించి పిల్లనగ్రోవుల స్వరాలతో 
శుక, పిక, శారికా, బక వర్ధనాది పక్షుల కిలకిలారావాల్ని ఇనుమడింప జేస్తూ మధ్య 
మధ్య హైం, హూం, ఛా చా, యను ధ్వనులో పశువుల్ని ఆదలిస్తూ తమ వాహనాల 
గమనాల్ని తీవ్రపరచుటకై దుడ్డు కజ్జచే చిన్నగా మోదుచు నడిపిస్తున్నారు. చిన్న 
చిన్న దూడల్ని సూర్యోదయానికి పూర్వం తమ అమృత తుల్యమగు క్షీరాలచే దనిపి, 
తృణాహారసారంతో పొదుగులు పునఃక్తీరసమృద్ధంగా నొనర్చుకొని చేపులు రాగా 
దూడలకు గుడుపు యావేగంతో తోడి పశుసమూహానికంటె మున్ముందు “అంబా” 
అని అరుస్తూ గోమాతలు బర్వులేస్తున్నాయి. వానిని జూచి పక్షులు తమ కందువులు 
జ్ఞప్తికి వచ్చెనో యన్నట్లు కిలకిలాది కోలాహలాలతో చంచువుల బిడ్డ యెర నిరికించికొని 
తమ తమ కులాయాలకు పోతున్నయి. ఇనుడు తన రాచరికాన్ని సరిదిద్దుకొని పడమటి 
కొండలావలనున్న తన నికేతానికి విశ్రమింప బోవుటే తడవు రేరాజు స్వసేనా పరివార 
సహితంగా నభోభాగానికొచ్చి ఒక్కరొక్కరుగా తమతమ యాస్టానాల్నలంకరించింరు. 
సోముడు తన చల్లని పాలవెల్లిని ప్రపంచమంతా ప్రాకించి చీకటిని తరుమగొట్టిండు. 
చంద్రరాజు శాసనంచే భయపడిన యా తిమిరము గ్రామాల్లోని గృహాల్నాశయించింది. 
కాని ఆ రేరాజు చలువ నారాధించు గృహస్తులు గాజు దీపాలు, తైలకళికలచే ఆ 
యంధకారాన్ని తరిమేసింరు. మన హరిజన వాడల్లోని పర్గకుటీరాల్లో గూడా యా 
తైల దీపాలే కాటుక కొండల్లాంటి చీకటి జలాన్ని కూకటివేళ్లతో బోకారుస్తున్నాయి. 

జెగ్గడు పశువుల్ని సాలలో జొనిపి తండ్రి కంటె ముందే యిల్లు జేరిండు. కాని 
నాటిదినమెల్లా వాని కా యాంజనేయాలయ ప్రాంగణంలో జరిగిన విద్యా ప్రచార 
సభయందు వినిన యంశాలే మనస్సులో దిరుగుతున్నాయి. తాను గొప్పగా జదువుకొని 


జెగ్గని యిద్దె 25 


తన వార్నెల్ల జదివించి మహోన్నత స్థితికెప్పుడైనా దేగలుగుతానా? యను ఆలోచనలు 
వాన్ని మరింత తొందర పరుస్తున్నాయి. “పొద్దుగూకి జెప్తవుగని” అన్న తన తండ్రి 
మాటలు తిరిగీ తిరిగి జ్ఞాపకానికొస్తున్నాయి. 

అయ్యా! నీ కాల్మొక్త తిందువు రారా!! అప్పుడేమీదినలేదు. ఇయ్యాల్లేమొ 
సిన్నబోయినట్టున్నవేంరా? కడుపుగిట్ట నొత్తొందా? మీ యయ్యచ్చిండు యిద్దరు 
గలిసింత దాగుదుర్రాండ్రి. పొద్దుందాక యెటానెండల గుట్టనక శెట్టనక తిర్గీతిర్ల్గచ్చినవు 
రా బిడ్డ! రా!!” తల్లి అన్నది. 

“నాకు సదువు జెప్పియ్యే అయ్యా! నేను సదువు నేర్చుకొని బాగ పైకం 
జంపాయించి మిమ్మల్ని సుకపెడ్డా.” 

“యేంరో! తాతల్నాడు లేదు తండ్రుల్నాడు లేదు యేమి కోరికల్రా ఇవ్వి 
మాలోల్లు సదువు నేర్చుకుంటాట్టా!” 

“అవునే మాలోల్లు, మాదిగోల్లు అందరు సదువు నేర్చుకోవాల్నట. అందరికి 
సదువత్తెనే దేశంల ప్యాదతనముండదట. యిద్దెతోనే బుద్ది, గ్యానమట. సదువు 
రానోల్లంటే దున్నపోతులకంటె యీనమట. వాల్లోలే నాకు జెప్పరాదు గని, సదువు 
మీది పదం ఎంత మంచిగ జదివింరే, పోన్లిలాసోల్న ” 

“ఆరి వీని తస్సాదియ్యా! యెవ్వడు జెప్పిండ్రా నీకీ గ్యానం? మాల మాదుగులు 
సదువులు నేర్చుకొని తాసిల్లారు, తడుకల్లారు పనిజెత్తె గొప్పోల్లంత మన్ను బుక్కి 
మంచిల్లు దాగుతాజ్టా? ఇదిగిట్ట మన పటేలుకే దెలిత్తె తన్ని తన్నెల్ల గొడ్తడు కొడుకా.” 

“మాల మాద్దులంట నద్ధటనే అరిజనులంట బిలువాన్నట, మాల 
మాదిగోల్లంటే పోలీసు జెవాండ్లచ్చి పట్టుకపొయ్యి పింజరాలేత్తరట. గాంది మాత్ముడు 
అందరికన్న మన పటేలుకన్న పెద్దనట, ఆయిన్నే ఇట్ల జెప్పిండట.” 

“మరి మనం నేర్సుకుంటే మనకు జెప్పెటోల్లెవల్రా? మనం గొప్పోల్లరుగన్నెక్కం, 
అంట్మమైతెదిను. ఎందుకురా లేనిపోనేశం.” 

“యేమేశమే? నడీబజార్ల, అందరు పెద్దపెద్ద గొప్పోల్ల ముందట్నే జెప్పింరు. 
మన పటేలాన్నే ఉన్నడు. మరి “కుయిక్‌” మన్నడా. పనికి రాకపోతె అంత మంది 
లెవ్వలైన వద్దంటనక పోదురు? ఇప్పుడు సదువు సాలెల్ల మాల మాదిగోల్లు, గొప్పోల్లు 
అందరు కలిసే కూసుండాల్నట. అట్ల జెప్పనంటె పంతుల్ము సర్మారు దండుగేత్తరట”. 

“నువ్వు నేర్చుకుంటవనో యే పంతులయ్య నైనా జెప్పుతడన్మో పంతులుకు 
జీతం, నీకు బట్టా, పొట్టా యెట్ల జరుగాలె. నీ లగ్గానికి పటేలు దగ్గెర బాకి దీసుకత్తె, 


26 లోక మలహరి నవలలు 


అది నీ తాత దేర్చుదాడ్రా. అరే జెగ్గా! ఈ పగటి కలలిడిసి పెట్రో. సదువంటె 
పరాశ్శమనుకున్నావురా?” 

“యిప్పుడ్నాకు లగ్గమద్దూ, నువ్వప్పుదీస్మోవద్దు. నేను సదువు నేర్చుకున్నంక 
లగ్గం, మూర్తం అన్నీ జేస్కోవచ్చు. నువ్వు మాత్రం అప్పుదీస్మోకు. పొట్ట కెట్లన్న జర్పు 
ఇప్పటిదాకెట్ల జరిపినవో అట్ల. ధర్మసాల్లే జీతం దీస్మోరట.” 

“ఆ ఇంక నాకు శాతనైతది. దినదినం వైసస్తది. గుజ్బాలోలె మిమ్ముల్ను 
గూసుండబెట్టి నడుపుత. నువ్వు జెర్ర సేతికచ్చినవనుకుంటె ఇట్ల జెయ్యవడ్తివి. పోండ్రి 
గాడ్జికొడుకులాల రెక్కలచ్చిన పచ్చులు గిట్లే యెగిశిపోతయి. ఇంక పొట్టకు నడుపాల్నట 
పొట్టకు అనెతందుకు శిగ్గన్న గాదురా నీకు.” 

“నేన్యాడికెగిశి పోతనే, మనం జూత్తున్నంగద సదువచ్చినోల్ల జాగిర్త. ఆల్లంత 
మంచిగ గూసుండి మనతోనే పనంత జేయించుకొంటరు. అందరు సదువుగిట్ట నెర్తె 
యిగెవ్వలు గూసుండి తింటరు. అందరు పని జేత్తరు అందరూ మంచిగుంటరు. 
కిరస్తానోల్లు మన మాల మాదిగోల్లేగాదే?ఆల్లను జూడు యెట్లుంటరో. సదువు 
నేర్సుకోవట్టెకద. ముందుగాల నన్నొక్షన్ని జదివెయ్యే. యెనుకకేలి జూత్తాంగని.” 

“యేంజూత్తవురా యెనుకకేలీ. యిప్పుడు మన పొట్టల్ల కెట్లరావాలె. పటేలు 
గోజల్నెవ్వడు గాస్తడు. పటేల్ము నేను మొదలే మాటిస్తి. మల్ల యిప్పుడవద్దమాడ్తె 
వోలన్న దగ్గెర్మి రానిత్తారా : యిన్ని వుష్పుగల్లన్న సేతులేశేరా?” 

“దైర్యం జెయ్యాల్నే మనమిట్లే అనుకుంటబోతె ఇంతకన్నన్యాలమైతం. ఒగన్ని 
జంపితెగాని ఐద్దుడు గాడట. మనం మనుసులమై గూడ పనులకన్న యీనమైతె 
దేవుడన్న జూడాల్నా మనదిక్కు తలుపుల్లేని దేవుని గుళ్లల్లకు కుక్కలు, పందులు, 
గాద్దులు గూడా జొస్తయి. కాని మనం మనుసుల మేగద? గుళ్లల్లకు మనల్ని రానియ్యరీ 
యెక్కోల్లు. యిదన్యాలం గాదా మరి? యిగేమన్నగాని, సచ్చినాసరే బూమ్మీద బుట్టినందు 
కింత పేరన్న దెచ్చుకోవాలే. అయ్యా? నువ్వెంజేసినాసరే? సదువు నేర్వందేమిజల్మం. 
నేర్మెదా కిడువ.” 

“నీకేదో _ పెద్దోలదయ్యం సోలుకున్నట్టున్నదేంరో?  వుర్ములాడకురా. 
సిన్నయ్యనిశారిత్తాంగని. నాలుక్కరువులు, కాలాలు జూసినోడు యేంజెప్తడో. పటేలు 
పనిమీదికి రానియ్యకపోతె పొట్టకెట్ల గడువాల్నోంట అందరి కండ్లల్లుండకురా. నా 
మాటినుబిడ్డ. సదువులు గిదువులు మనకు బనికిరావు. నాత్తిరి బాగైంది పొయ్యి 
పడుకో సిన్నయ్య నిశారిచ్చి రేపు జెప్తగని.” 


జెగ్గని యిద్దె 27 


“పోరడొక్క తీర్గంటుండు అయిపాయె. ఆని బుద్దెంతుందో. నాల్దిసాలు 
సాల్లెవారేయి. పంతులు శానమంచోడట.” (అని రామి పూసగుచ్చింది.) 


4 


ఈరని పినతండ్రి రాజాలు, తం(డ్రి వెనుకవాడు వయస్సు డెబ్బై యేండ్లకు 
మించిందే. అంతకుమించిన వయస్సు వాళ్లెవ్వరూ ఆ గూడెంలో లేరు. ఈరనిల్లు 
వెనుకనే పడమటి భాగాన మారమ్మగుడి ఆవల్నే రాజాలు అకుటిల్లు. గుడిసెముందు 
చిన్న పందిరి దానిపై సొరపాదు. ఇంకో ప్రక్క కాకరతీగ. చుట్టు ఈత కమ్మలచే 
నాటబడ్డ దడి యుంది. యెవరైనవస్తే అదే పందిరి కింద ఇష్టాగోష్టి జరుగుతాది. 
లోపలొక గది తడకలో తయారైంది వంటకుపయోగిస్తారు. ముంగిలి పందిరికిందొక 
పంచకుంపట్లో నిప్పురగుల్తుంటాది. వచ్చువాళ్లకు మాటి మాటికి చుట్టలు గాల్బుటకై 
నిప్పు సులభంగా అందుబాట్లో ఉండాలెగదా? పశువైద్యంలో అమృత హస్తమని పేరు 
సంపాదించిండు. ఆ చుట్టు ప్రక్క గ్రామాల్లో గూడా మన రాజాలుదే పశువైద్యం. 
పంటలపై తవ్వెడో, మానెడో గింజలు ఊరివారిస్తారు. ఈయనతో బాటు వయస్సు 
చెల్లి, సంతానము లేని ఒక వితంతు కూతురు మాత్రం చేతికి వచ్చి చనిపోయిన 
కొడుకుల దుఃఖం నుండి ఆ వృద్దున్ని ఉపశమింపజేస్తుంటాది. ఈరని మీద వృద్ధ 
రాజాలుకు (పేమ యధికం. అదే మాదిరి ఈరడు గూడా అనూనానురాగ వర్తనుడై 
పినతండ్రిని గౌరవిస్తాడు. ఒక ఈరడే యేమి ఆ గూడెపు వాళ్లందరికీ రాజాలంటే 
ఎక్కువ అభిమానం. 

ఈరడొచ్చేవరకు రాజాలు భోంచేసి చుట్టగాల్బుకుంటా పందిరి కింద వాల్చిన 
కుక్కి మంచంలో గూర్చున్నాడు. ఈరన్ని జూచి “ఏంరా అయ్య! బాగనాత్తిరై నంకత్తివి. 
పటేండ్లింట్లేమైన పసురం గిట్ట సుడివడ్డదా యేమి” అనెను. 

“లేదే సిన్నయ్య! జెగ్గనితోని నాకశెమైతలేదు. సదువునేర్చుకుంటనని నన్ను 
జీర్మతింటొండు. ఆనికెవ్వడు జెప్పిండోగని యెంతజెప్పినా ఇనడు. ఒక్కటే జెనిగె 
పట్టు. నిన్నిశారిత్తననచ్చిన ఈ పోరన్లోని నాకురిబోసుకున్నట్టున్నది. యేంజేత్తె 
బనికత్తదే?” 

“ఆం! ఆడంతపాటోడే అయితడని ఆడు బుట్టినప్పటి ఆని లచ్చినాల్నిబట్ట 
అనుకున్నరా. ఈరన్నా! మన అంశానికి ఆదేరా యేమన్న పేరుదెత్తె. వవ్వా! యేంజాగ్గర్త, 
సుర్తిముత్తెం యెవలన్నేమన్న మాట్లాడుకుంటే శెవులిక్కరిత్తడు. ఆని కడుపుల 


28 లోక మలహరి నవలలు 


పుట్టెడున్నైరా. సల్లగబతుకని నా అంత ఆవుసుబోసుకొని. అసొంటోల్లకు సదువు 
జెప్పియ్యా(లా. మంచి శాలాకైతరు.” 

“యేమే! “తగువుజెప్పు మారాజాంటే తల్లీ పిల్ల నాదేనన్నడట” వోడో పోరన్మింత 
గ్యానం జెప్పి వాని అటమాన్సుతవేమోనుకున్న ఈ దినాలల్ల వోలోర్తరే. పటేలు 
ఇంటి ముందరికన్న రానిచ్చెనా? కరువు దినంల పోరగాండ్లకిసం బోసినట్టాయెగద 
వీడెక్కడ్నన్న గాలిపోనిగని.” 

ఈరా! నీ అదురుట్టం మంచిదైపట్కె ఆడు నీకడుపుల బుట్టిండురా. అసరాబుపిల్ల 
ఆనికేమంక? సదువేగిట్టనేర్తే, నీ కాలుకు మన్నంటనీయకుంట నడుపుతడు. ఆనికి 
దేవుడే బుద్ది బుట్టిస్తోండురా. అయిపాయె సదువుకొని సదువత్తె మనకులం కెంత 
వన్నె 

“పదకొండేండ్ల గూటాన్ని కూసుండబెట్టి ఆన్ని నడుపెతందుకు నాకు 
శాతనైతాదే? పోరడు శేతికచ్చిండని నేనెంతాసపడితి. ఇంక మీదికేలి సదువట. 
సదువంటెన్నిగావాలె. పొత్తుకాలు, పలుకలు, మంచి మంచి బట్టలు, ఒక్కటా రొండా.?” 

“అయితేంరా! అన్నీ అన్ని అన్నిత్తయి. ఆ పొల్లగాన్నీడికిదోలి నామీదిడ్సి పెట్టు. 
వాని పున్నెం మంచిదై నేనింక నాలుగేండ్లు బతికితె, నలుగురయ్యల కాల్లు బట్టుకొని, 
నాలుగిండ్లు బిచ్చమెత్తైనా, నాలుగచ్చెరాలు నేర్పిత్త యీడికిదోలేయి.” 

“ఇగెట్ల మొత్తుకుందురా దేవుడా! ఈముసలోడే బెట్టెనాయేం ఈ పుల్ల 
ఈల్లిద్దరొక్మాకుల జదువుకున్నట్టెవుంది. శిన్నాయ! గోజలగాయ మా పెద్ద పోరన్నిడ్సి 
పెడ్తనని నేనిదివారకే పటేలు మాటిత్తి. పాపం లగ్గానికి రూపాయిలు గూడిత్తనన్నడా 
దొర. ఆయనకు మొకమెట్ల జూపాలె యింతప్పటినుంచి ఆల్ల పనిమీద బతికి మాటిచ్చి 
యెగదొబ్బినట్టుగాదే? యిగెవ్వలన్న దగ్గెర్మి రానిత్తరా!” 

యేంరో యీరిగో! సిన్నపిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతవో! పటేలు 
కేమినట్టం జేసినంరా మనం? మన రెక్కలన్ని నల్సినల్సి, నెత్తురు నీల్లుజేసి, ఆ నీల్లతోని 
పొలాలు బండించి, మెతుకులాల్లకు బెట్టి, గంజినీల్లు మనం దాగినం. మనం వాల్లిండ్లల్ల 
దొంగతనం జెయ్యలేదు. మ్యాడలు మిద్దెలు గట్టలేదు. యెడ్లోలె కట్టంజేసి, ఇంత 
గంజడుక్క తాగినం. ఆల్లన్నం సల్లగుంటె మనసొంటి కుక్నలు లచ్చలు దొరుకుతరాల్లకు. 
మన రెక్కలు సల్లగుంటె ఆల్లసొంటయ్యలు దొరుకక పోతరా? మనకేం మక్తలా? 
మాన్యాలా? రెక్కాడ్రే బుక్మాడ్తది. మీ రిద్దరాలుమొగలు యిద్దరి పిల్లల్ను నడుపుకోజ్లా. 
బాకైతె దేరింది. 


జెగ్గని యిద్దె 29 


సరేగని! నేనూల్లేం మొకం బెట్టుకొని తిర్దాల్నే యేంరా యీరా! నీ కొడుకు 
సదువు నెర్తుండాంటే తల్మాయ గొట్టినట్టు గాదే నాకు? నువ్వట్లనే మాట్లాడ్రవేమే. 

యివ్వేం పిస్సమొకం మాటలో. సదువు నేర్చుకుంటే వోర్వని ముండకొడుకు 
లట్లంటుండచ్చుగాని తెలిసి నయ్యలట్లనజ్లా! మరీ! యీరడు బుద్దిమంతుడు కొడుక్కు 
సదువు నేర్చితోండని మెచ్చుకుంటరు. నిన్న శాల లస్మయ్యింటికి బామని యిస్వనాతం 
పంతులచ్చి “రేపు సస్టి” అని సెప్పిండు. ససెల్లిన నాల్గొద్దులకే దసుర, దసుర మూర్తం 
బెట్టి సదువు మొదల్వెడ్డాం. 

గాడ్డగాాడ్డి, పదకొండేండ్లల్లిన పన్నెండేండ్ల గూటం యేం నేర్తడే. సదువీడు 
దాటి పోయినంక? కిట్టాయ పటేలు కొడుకున్నడంటే అయిదేండ్లప్పటి నుంచే సాల్లెకు 
వట్టిచ్చింరు పొత్తుకాలు గిత్తుకాలు జదివేసిండు, కాయిదాలు గీకేత్తడు. యేడు సదువులెల్ల 
జదివిత్తడట. అదిగాక, మాలమాదిగోల్లు కాయిదాలు ముట్టుకుంటె యెమునోల్లు బట్టుక 
పోతరట గదనే? 

సదువుకు ముదురు, సాముకు ల్యాతనట. యేమైతదిరా! యేసయ్య పంతులు 
మనోడే గదరా! యేదీ? యెమునోడొక్కడు రాకపాయె. యివన్ని ఒక్కరం కుల మాటలిద్సి 
పెట్టు. యిగబటు యీ అయిదు రూపాయిలు దీస్కో రొండు జెట్టిలాగులు, రొండు 
న్యాల్మలంగీలు, ఒక్క గాంది మాత్ముని కుల్ల, పలుకా, బలుపం గొనుక్కరా. 
యెల్లుండైతారం జెగ్గన్ని నా దెగ్గెర్మి దోలేయి. యెల్లుండస్థమంటరు. రొండు 
దిసాలుంచుకొని దస్రనాడే సాల్లెకు వట్టిత్త. ఆనాడింత బెల్లబ్బువ్వండి పిల్లగాన్ని బెట్టాలె. 
యిప్పట్నుంచి జెగ్గడు నా జెగ్గడే. అంత నాదే కర్సు. సదువుకు శాత్రంకు అంత నెనే 
జర్చుత. నువ్వేం శింతబెట్టుకోకు. నా అయిద్దం సల్లగుంటె ఇంకిద్దర్ని నడ్చుత. నా 
కింకోలున్నట్లా. 

శిన్నయా! పొల్లగాన్ని గని, పెంచి నీ శేతుల వెడ్తున్న. యేమన్న జెయ్యి నాకు 
చెడ్డ పేరు ద్యాకుంటె జాలు. పిల్లగాడు “గిట్లా” అని నాకు జెప్పద్దు. రామీ! జెగ్గన్ని 
దోలుకరా. శిన్నయ్య సేతుల బెట్టి రొండు గాల్లు బట్టుకో. ఇప్పట్నుంచి మన 
కొడ్ముగాడు. మనయ్య కొడుకే. 

దసరనాడే జెగ్గన్ని వెంబడించుకొని ఆ గూడెంలనే ఉన్న కిరస్తాను పంతులు 
బడికి వచ్చిండు. ఒక దినం ముందే సంగతంతా జెప్పిండు కాబోలు పంతులుగారెదిరి 
చూస్తూనే వున్నారు. 


30 లోక మలహరి నవలలు 


“పంతులూ! పొల్లగాన్మింత మంచిగ జెప్పు నీకట్ట ముంచుకోనుగని. నెల 
కొక్క రూపాయిత్త. కారుకిన్ని వడ్ల గింజల్వెడ్త కాల్మొక్త. యేమో ఈనికింత బుద్ది బుట్టి 
నందుకు మనదేంబాయెనని వీని తండ్రిని సముదాయించి తోలుకచ్చిన. అందర్నొగెత్తు, 
నా మనుమన్నొగెత్తు జూడు పంతులు. సల్లగ బతికి, ఇంతగ్యానం నేర్సి, తొవ్వలబడ్డె 
నీ శాకరి జేత్తం” అని చెప్పి ముసలివాడింటికి బోయిండు. 

నాలుగు దినాలు గడిచినయి. “నేనా సాల్లెకుబోను. ఆడ యేమి నేర్చరు. పంతులు 
సాల్లె నేనొకృన్నే నేర్సెటోన్ని. నన్నింకో సాల్లెకు దోలియి” అని జెగ్గడన్నాడు. సరే 
యని రాజాలు ప్రభుత్వ పాఠశాల్లో ప్రవేశపెడ్డాననుకొని, ముందుగ ఉపాధ్యాయున్ని 
కలిసికోవడం యెందుకైనా మంచిదని మరుసటి ఉదయాన్నే జెగ్గన్ని వెంబడించుకొని 
బయలుదేరిండు. 


5 


ఆ గ్రామ మందొక ప్రాథమిక పాఠశాలుంది. అందు నలుగురుపాధ్యాయులు 
పని జేస్తుంటారు. పురుషోత్తంరావను బ్రాహ్మణ యువకుడాబడికి ప్రధానోపాధ్యాయుడు. 
వయస్సిరువదైదిరువదారు కంటె మించి లేదు. మ్యాట్రికులేషన్‌ ప్యాసయి గత 
సంవత్సరమే ట్రేండైనాడు. ఈతడుద్యోగ స్వీకార మొనర్చి అయిదు సంవత్సరాలైనవి. 
మంచి తెలివి తేటలు, పట్టుదలగల యువకుడు. ఎక్కువ పొడగరియు, పొట్టియుగాక 
మధ్య రకమైన ఉన్నతము. అందుకు దగిన కండ పుష్టి, గోధుమ వర్ణము గలిగి 
ముఖము నూనూగు మీసాల్లో మిసమిసలాడ్డూ చూచువార్నాకర్షిస్తాది. ఇవన్నిటినిమించి 
ఈతని శాంతగుణం, సహజ హాస్యవదనం, విద్వాంసుల్ని గూడా సంతృప్తిపరుస్తాది. 
ఆతని భార్య సుశీల, గుణములందు గూడా సుశీలయే. తెలుగులోవ్రాయ, చదువజాలిన 
విద్యావతి. సంవత్సరార్ధ వయస్ముడగు కుమారరత్నము తప్పటడుగులు, చిలుక 
పలుకులచే ఆదంపతుల నానంద సముద్రములో నోలలాడిస్తుంటాడు. వాళ్ల కాపురం 
చూచు వాళ్లగ్లూడా ఆదర్శనీయంగా వుంది. వృద్ధ రాజాల్ని జూస్తేనే “ఎటు వస్తివి 
తాతా” యని ప్రశ్నించెను. 

తమ దగ్గెర్కే వత్తి దొరా! పిలగాడు సదువు నేర్సుకుంటనని కాల్సుక తింటొండు. 
నీ పాదాలకాడికి దీస్మచ్చిన కాల్మొక్త. యెట్లన్న వీనికింత యిద్దె జెప్పు శాకరి జేసెటోల్లం. 


జెగ్గని యిద్దె 31 


సరేగాని చిన్నప్పట్నుంచే తోలిస్తె ఇప్పటికెంతైనా నేరుస్తుందే. అయిందానికేం 
గాని ఇప్పటినుంచైనా తప్ప కుండ సరిగా దోలించండి రాత్రింబగళ్లు కష్టపడతాను. 

నీ కొడుకులు బిడ్డలు సల్లగుండని బాపూ! తమ సాల్లె మంచిగ జెప్తరట. నా 
శాతనైన కాడికి నెల కేమన్నిత్తగని గరిబోల్లం జెజ మంచిగ జెప్పు గులాపోన్ని. 

నీవు నాకేమియ్యవద్దు తాతా! నెలనెలకు మాకు సర్మారువాళ్లే జీతమిస్తారు. 
ఏదో నాల్గు దినాలు దోలించి మానేస్తే లాభముండది. వీణ్ణి పూర్తిగా చదువు కొరకే 
విడిచిపెట్టండి. మా ఇంటికి దోలిస్తే ఇక్కడకూడా పాటుబడతాను. 

మేం మాలోల్లం దొర! పోరడెక్కడుంటడు మీ యిట్ల. దూరంకేలే యింత 
నుగ్గుర ముంచితె జాలు. మీ పాదాల కాడుండెటోల్లం సల్లగ బతికి ఆడింత గ్యానం 
నేర్తె సచ్చెదాక యాజ్జేత్తం దొరా! 

ఓహో! అట్లనా తాతా! నాకేం తప్పులేదు. నా కంతా సమానమే. అందరం 
ఒక దేవుని కొడుకులమే గదా; 

మా లోపలున్నది పాలూ, మీలోనున్నది రక్తమా! అందరి దేహాల్లో నుండే 
దొకే రక్తం. ఆ అనుమానమేమీ వద్దు మేం మీబోటివాళ్ల కొరకే గదా యిక్కడుంది. 
ఈ కాలంలో గూడా కులమూ, మతమూ, ఎక్కువ తక్కువ యనే భేదాలు గూడానా? 

ఇదేం దొరా! మీరు గొప్పోల్లు, మేం మీ పాదాల కాడింత శాకరి జేసి మీ 
సెప్పుల్టుల్పుక బతికెటోల్లం. మమ్ముల్ను ముట్టుకుంటె మీకేం గాదుగని మాకే పాత్మం 
తల్గుతది. నన్ను తాతా’ అనకు. గులాపోడా అను బాంచోన్ని, మే మెంత? తొడిగితె 
కాలుకు. ఇడిస్తెపంచకు. 

ఇదేం చాదస్తం తాతా! మీ కాలం బోయింది మాలాంటి చదువుకొన్నవాళ్లంతా 
మిమ్మల్ని పశువులుగా యెంచినారు. కాని ఇప్పుడు పట్టణవాసాల్లో హరిజనులు చాల 
మంది విద్యావంతులై ఎన్నెన్నో గొప్ప కార్యాలు జేస్తున్నారు. అనేక సంఘాలు స్థాపించి 
వాని ద్వారా జాతియందున్న అవిద్యాంధకారాన్ని, అవినీతిని తొలగించి, విద్యా 
సౌకర్యాలు గలిగించి దేశ సేవకులనుగా సిద్ధం చేస్తున్నారు. పల్లెటూళ్లల్లో ఆ 
విజ్ఞానమింకా కుదర్లేదు. అట్టి సమయమింకా యెంతో దూరం లేదులే, ప్రతివారు 
స్త్రీ, పురుష, జాతి, మత విభేదాల్ని వదలి సర్వం సహా ముందు విద్య నేర్చి, ఉచ్శనైచ్యతల్ని 
తొలగించాలి. స్వార్థపరులు స్వలాభాలకై ఎదుటి వారిని అవిద్యాంధులనుగా జేసి 
అందు కనుకూలమగు కట్టు కథలు, పద్యాలు, శోకాలెన్నో వ్రాసి మానవుల్ని 
పశువులకన్న నీచంగా జూచింరు. పవుశుల నెన్నిటినో పూజిస్తూ, తోడి మానవులను 


32 లోక మలహరి నవలలు 


పశువులకన్న నికృష్ణంగా యెంచి సుఖమనే దాన్ని వాళ్లకు స్వప్ప్నమందైనా కనబడకుండా 
జేసి వాళ్లను ఈశ్వరుడు ఇట్టి పాట్లననుభవించుటకే సృష్టించినట్లు నమ్మించినారు. 
దాన్నే మీరు అమాయకులై నమ్మినారు. దేవుని దగ్గర మాల మాదిగలు, బ్రాహ్మణ 
భట్టులనే భేదాలే లేవు. ఇకనైనా ఈ అజ్ఞానాన్ని విడిచి, మీ వంటి పలు 
కష్టాల్ననుభవించిన వృద్ధులు బాల బాలికల్ని యువకుల్ని విద్య నేర్చుటకు 
ప్రోత్సాహపరచాలి. మీలాంటివారి సేవ జేయటానికి సదా సిద్ధంగావున్నాం. పో, 
పిల్లవాన్ని భోజనం చేయించి పంపించు. నీవేమీ చింత జేయకు. 

దేవుడు మిమ్ము సల్లగ రచ్చించని తండ్రీ! నేను బుట్టిన్నుంచి యిసొంటి 
మాటలెన్నడినలేదు. మీ మాటలినేటప్పుడు నన్ను నేనే మర్చిపోయిన బావూ! 
పపంచంల తమసొంటి దొరలందరుంటె మేం గిట్లెందుకైతుంటిమి దండం బెడ. 
దయుంచు బాంచోన్ని పొయ్యత్త.” 

అని వెళ్లిపోతాడు. 

ఏమండీ! బుచ్చిబాబు వంట జేయనిస్తలేడు. ఇప్పుడే ఎనిమిదైంది. కొంచం 
వీణ్ఞాడింతురూ. త్వరగా వంట ముగించేస్తాను. 

మంచిదే! ఇగ నాకు విశ్రాంతక్కల్లే : పగలంతా బడిపిల్లలసేవ ఉదయాస్తమానా 
లితని సేవ (నవ్వుచు) సరే తే తొందరగా కానీయి. ఇక గంటన్నర వేళే ఉంది. 

ప్రొద్దటి నుండెక్కడనో సల్లాపాలాయె. వంటెప్పుడో అయిపోయేది. ఒక్కరగంట 
సేపాడించండి మర్లి చూచునంతలో చేసేస్తాను. 

ఇందాకొక శతవృద్దునితో కాలక్షేపమైనది. ఆ ముచ్చట తీరికతో జెప్తాను 
గాని శీఘ్రంగా వంట ముగించు. ఒక కొత్త రకపు శిష్యుడొస్తున్నాడు. వాన్ని మన 
యింటి యందే యుంచుకొంటే నీకూ, నాకే గాక వానిగ్గూడా మేలే కలుగుతాది. 
కాని సుశీలా! హరిజనులంటే నీకే యభ్యంతరం లేదుగదా? 

అ హం! మా పుట్టింట ఇవ్వేవీ లేవు. మా పెద్దన్నయ్యకు చద్దిమోసే కుజ్టాడు 
హరిజనబ్బాయే. తొలుదొల్ల మా యమ్మ నోరునెత్తినబెట్టి అల్లరి జేసిందిగాని మా 
నాన్న మరియు అన్నల సమాధానాల్లో ఇప్పుడా అల్లరి మానుకుంది. ఇప్పుడేమీ ఆ 
తప్పుల్లేవు. 

ఓ! ఇక పర్వాలేదు. నే డొక నిరుపేద హరిజన బాలున్ని దీసుకొని ఒక 
మూడు కాళ్ల ముసలివాడు వచ్చి చదువు నేర్ప్చుమని అనేక విధాలా వేడుకున్నాడు. ఆ 
ముసలిని చూస్తేనే నాకు మిక్కిలి జాలేసింది. బాలుని ముఖ లక్షణాల్ని బట్టి మంచి 


er) 


జెగ్గని యిద్దె 33 


ఉత్తముడే అనుకొంటాను.కాని సంస్మారాల్లేక అసహ్యంగా కనపడ్డాడు. మన ఇంట్లో 
ఉంటే అట్లుండడు. వాణ్ణి మనిషిగా జేసేందుకు మనం వేళాపాళా అనక కృషి జేయాలి. 

“సరే! బడి విడువగానే తీసికరండి. చూతము” అని పలికింది సుశీల అన్నము 
దించుకుంటూ. 


6 


యేంరా యీరన్నా! నీకేం కొడుకు సదువు నేరుస్తుండేమో! ఇగ నువ్వేం 
జేస్తవురా యీపని. 

నీ బాంచెను దొరా! ఆడు నేర్చి, సంపాయిచ్చి యెలిగిత్తడు. వద్దంటె వద్దన్నా 
యినకపాయె. యేమనాలె దొరా? 

నువ్వేమనేదిరా! యిదివరకే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాల 
జ్ఞానమనే పుస్తకం రాసిపెట్టి పోయిండు. కొంతకాలమైన తరువాత వర్ణసంకరణమైతది. 
కులాలు, మతాలు కూలిపోతయి. మాల మాదుగులందరు సదువుల్నేరుస్తరు. పెద్ద 
పెద్ద కరువులొస్తయి. కాలాలు సరిగా గావు. అవసరమున్నప్పుడు వానలు బడయి. 
చెట్లకు నిండ ఫలాలుండయి. బర్లు పాలు యెక్మువియ్యయి. మనుసులు రకరకాల 
శోకులు బడుతరు. మనుసులకూ, పసులకు సగం కడుపుకే దొరుకుతది. చెట్లకు 
మ్యాకలు బుడ్తయి, యెలుకల కడుపుల్లోంచి యేనుగలు బుడ్తయి. ఏనుగులకు నక్కలు 
బుడ్తయి. బూమ్మీదున్న దేవర్లన్ని అగోరిస్తయి. యింకా యెన్నో రాసి పెట్టున్నయి 
కలియుగమంటె గిటైతది. తెల్సిందా? ఇవ్విప్పటి మాటలు గావు. నేను బుట్టించిన 
యసలేగావు. మన తాతలకంటె పూర్వపుయి. యిప్పటికే గనిపిస్తలేవురా యీరా? 
'వినాశకాలే విపరీతబుద్ధి" యిదంత నాశినమయ్యెతందుకురా. నాశినగాలంగాదు 
మరీ? 

నేను మస్తుగ జెప్పిన దొరా! యింటెనా ఒక్కటే మకురంపట్టు. యాట్టకచ్చి 
మా ముసలోనికొప్పజెప్పచ్చిన. మల్లీ సాయిలకు నడిప్పోరడు గోజల కాడికందుతడు. 
నీ కాల్మొక్త. వాన్నుంచుత మన గోజలగాయ. 

ఆం! యిగ యింతప్పటినుంచి నాన్నిబెంచి, పంచెలు, పచ్చుడాలు దెచ్చి, 
మనోడు గదా! అని అన్ని విధాల జేసి లగ్గం మూర్తం జేస్త ననుకుంటె సదువుల్‌ 
నేర్వబట్టె. వాడు సదువుల్‌ నేర్చి తాసిల్గారైతె, నువ్వొక దొరవైతవు. ఇంకేందిరా! మే 
మే నీదగ్గెర జీతముండి నౌకరిజేస్తం. 


34 లోక మలహరి నవలలు 


ఎంతమాట దొరా! నీగులాపోన్ని యెంత జెప్పినా యినకపోతే అసెంగాక 
యింట్లకేలెల్లగొడ్తె ముసలోనిదగ్గెరున్నడు. ఆడు మన పనిమీదికిరాంగ నేనొద్దన్ననా? 
తాతలప్పటినించి మీ శాకిరిమీద బతికినోల్లం. మీగడి సల్లగుంటె మాకింత గంజి 
దొర్ముతదని దీపం బెట్టి మొక్కుతున్నం మారెమ్మ దైవంసాచ్చి. మరి నేనేమన్న 
రొండోయిదంజేత్తనా? నా పంతగూడా మీశేనునూ, శెలుక గాత్తది దొరా? నీకు 
కొత్తగనా? నాగునం? 

సూడూ! కాల మైమగాకపోతేందిరా. ఆ ముసలి ముండాకొడుకు అన్ని 
జూసినోడు యీ బుద్ది బనికిరాదురా అని చెప్పొద్దూ? మనుమనికి సదువు శాస్త్రాలు 
నేర్చిస్తడట. సచ్చే ముసలోనిగ్గూడా యిసొంటి కోరికలే బుడ్తే యిగ కాలం 
గమ్మంటెట్లయితదిరా? యేం దినం జూడవడ్తిమి. పోరగాండ్లను జూస్తె యిట్లా, 
ముసలోల్లను జూస్తె అట్లా. ఇసోంటోల్లను కిందబెడ్తె పంటలు బండయి, మీదబజెడ్తె 
వానలు బడయి. యేది జేసెటోల్లదిజేస్తెనే బాగ. యిగ వాడెంత జదువుతడో జూడక 
పొయ్యేనా? నాల్లు దినాలుగాని. పంతులు చేతి బెత్తం దెబ్బలుదింటె. 

యిగేం దొరా! మీరు జెప్పిందంత సత్తెమే. మమ్ముల్ను దేవుడు గిట్లే బతుకుమని 
మొకాన నాలుగ్గీతలేసిండు పుట్టక ముందే. యెన్ని దప్పినా ఆ గీత మాత్రం దప్పుతదా? 
యివన్ని నడుమంత్రపేశాలుగని నేనేమి జేతునోంట. పోరడందరికండ్లల్లుండవట్టె. 
కరువుల్లా, కాలాల్లా, కడుపులబెట్టుకొని సాదుకున్న. 

ఆవురా! సర్మారు పంతుల్లకన్న గ్యానమనే దుండాల్నా! కట్టం జేసి పంటలు 
బండిచ్చెటోల్లు సదువు శాత్రాలు నేరిస్తే యిగ వీళ్ల తాతలచ్చి జేస్తరా యీడ. మరి 
అందరూ సదువు నేరుస్తమని గూసుంటె యేందింటరో! వీల్లందర్శి భోజనాలక్యాన్నుం 
చాస్తున్నయని యిచారించొద్దూ? వీల్లిట్లనే జేస్తుంటే, యింకో పదియేను దినాలు జూసి, 


ఆజ్‌ అక 


వొక్క దర్శాస్తు రాసి పారేయిస్తే, యీ పంతుల్ని దీసి సప్త సముద్రాలావల బారేస్తరు. 
మల్లచ్చినోల్లకన్నా గ్యానముంటది. వూల్లై పటేలు కరణాలుంటరు. వాల్లతోని గలిసి 
మెలిసి, వాల్ల కడుపుల జొచ్చినట్టుంటెనే నెగుల్తమని అనుకోవద్దూ? యీ పంతుల్లకు 
మా పర్వనేలేదు. చూస్తె బామని పిల్లగానోల్నే గనిపిస్తడుగని యీ మాదిగేశా 
లేంటియిరా? 

అవును పటేలా! మనం మన్నాయించుకుంట బోతె యీల్లు జుట్లల్లనే జొరవట్రి. 
సొంటి మిర్యాలులేకనే ఈల్లపైత్మం దింపాలే. మా ప్యాద ముండకొడుకుల నోల్లల్ల 


మన్ను గొట్టవట్రి. పోరగాండ్లు శానత్తె. జీతమెక్కోదొర్ముతదని యీల్ల వుపాయం. 


జెగ్గని యిద్దె 35 


కాదురా! పిల్లలు వచ్చినా, రాకున్నా వాల్ల జీతాలెక్కడా బోవు. కాని వున్నందర్శి 
సదువులే అయితె గోజలగాయ, దున్నా దోపా యెవ్వలు రావాలె. యీ సర్మారోల్లు 
గూడా రొండు మూతుల పాములోలె మమ్ముల నిక్కడ ఎక్కువ పంటలు బండించు 
మంటరు. అక్కడ అందరూ సదువులు నేర్సుకోవాలెనంటరు. ఆడోల్లు గూడ 
సదువుకోవాల్నట. మొగల జుట్లు బట్టి ఆడిచ్చెతందుకు. మంచిగున్నది పనివరుస. 
ఆడోల్లంతా నౌకర్లు, ప్రపంచాలు జేస్తరు. యిగ మొగోల్లు గాజులు దొడుక్కొని వాల్లకు 
వంటలు జేసి పెడ్తరు. 

మీరన్నది సత్తెమే గని పటేలా! మొన్న అనుమాండ్ల కాడ సబ గూసున్నప్పుడు 
మీరాన్నే వున్నరట. సదువచ్చినయ్యలు, సిన్నా పెద్దంతా సబల గూసున్నరట. యివన్ని 
వాల్లనెటప్పుడు ఆ సబ జెప్పెటోల్లతోని ఒక్క మాట గిట్లంటెట్లుండు? వాల్లేమందురో 
మరి! వాల్లంత దెలువనోల్లా? నాతోనంటె నేనేమిజేత్త. ఇండ్లేమో రాస్యమున్నట్టుంది. 

యేమనాలెరా అంతమందిల! దానికి వాళ్లేమైనా సమాదానం జెప్పనే జెప్పుతరు. 
వాల్లంటరూ యేపనిజేసెటోల్లాపని తప్పక జెయ్యాలె. చాకలోల్లు బట్టలుతుకాలె, 
మంగలోల్లు సౌరాలు జెయ్యాలె. వ్యవసాయదార్లందరు వ్యవసాయాల్ణెయ్యాలె. ఆడోల్లు 
వంటలు జేయాలె. కాని సదువు నేర్సి అదే పనిని జ్ఞానంతోని జేస్తె ఇంకా మంచి 
వృద్ది కొస్తదని జెప్పుతరు. ఈ చెప్పెటోల్లంత చేసి చూపాలె, యాడనడుస్తదిరా పనీ! 
సదువులు నేర్సి, నౌకర్లు గావాలనెటోల్లు, దుమ్ములా, పెండలా, బురదలా వచ్చి పని 
జేస్తాజ్టా? 

సత్తెమనిపిత్తది దొరా! గ్యానం నేర్సి పని జేసింద్యాడికీ మంచిగనే వుంటది. 
అందరూ నౌకర్లు గావాల్నంటె యాడ నడుత్తది గని, సదువచ్చినయ్యలందరు నౌకర్లే 
జేత్తోంరా? అనేకం మంది సదువచ్చినోల్లు యెవుసం జేత్తలేరా యిప్పుడు? మరి 
దొరుసానికి సదువత్తది గద దొరా వంట జేత్తలేదా? మన బుచ్చిదొర పట్నంనుంచి 
వచ్చినప్పుడల్లా నా సేతులకేలి గుంజుకొని మోట గొడ్తడు, నాగలి వడ్తడు.యెంత 
మంచిగ బిలుత్తడు. ఆ దొర బిలిత్తె కడుపు నిండుతది. “యీరన్నా! నువ్వు గూసుండు, 
నేను కొంచం జేసి సూత్తనంటడు.” గంత సదువు నేర్సినవు తాసిల్టారు పని జేత్తవు. 
మంట్లె దిరుగద్దు దొరాంటె ఇనడు. సదువు నేర్సుటం నౌకర్లు జేసెటందుకుగాదోయి. 
శాత్రప్రకారంగా యెవుసం జేత్తె పంట లెట్ల బండాలె సూడంటడు. జెగ్గన్ని సదువుకు 
దోలెయ్యిమని నాతోని రెండు మాట్లన్నడు నీకిప్పుడు జెప్తాన్నగని మరి అంత సదువచ్చిన 
దొర, తన గాయిదోన్ని సదువెయ్యిమంటాడా? గ్యానం గ్యానమే, అగ్యానం అగ్యానమే. 


36 లోక మలహరి నవలలు 


భస్మాసురుని వరమోలె నాది నామీదికేదెచ్చినావురా? పిస్స పుల్లన్నా! 
సదువనంగ వూకనే అయితాదిరా. యెన్నిగావాలె, నువ్వాడికేలి కర్సు బెడ్తవురా? 
కర్సులు నాకే వశంగాకుంటున్నయి. మరి సదువు నేర్సినోల్లు మన సేతులుంటాట్టా! 
నాకొడుకే నా మాటినడు యిగ వొగని కొడుకెందుకింటట్టా? 

యిప్పుడు దెలుత్తొంది దొరా జెట్టి జెజ్జి! సదువు నేర్సుకుంటే యినరు. కర్సులు 
బాగైతయనేనా సదువు వద్దంటరు? శాతగాకపోతె కొంచమే జదివియ్యాలె. యిగ 
సెప్పితే యినరంటె యెందుకినరు? సెప్పెతీరుగ జెప్పితె యినే పర్మారం యింటరు 
యింత గ్యానం నేర్సినోల్లు సెప్పితె యినరు, సేతులుండరంటె నాకు సిత్రమనిపితొంది. 
మనం జెప్తె యినరని వాల్ల బత్కు దెరువును పాడుజేత్తె మంచిగనా? మన యేనుగెల్లి 
తోక జిక్కిందిగని పాపం బతుక బుట్టినోల్లు యినరు, ఆగ్యలుండరని ఆల్లను పాడుజేత్తె 
దేవుడనేటోడు మెచ్చాల్నా? పసురం కన్న యింత దెలుత్తదిగని మా సదువు రానోల్ల 
కేమి దెలుత్తది? యాడికి నాలుగచ్చెరాలత్తెనే బాగనుకుంట. మమ్ముల్ని మీ 
పాదాలకిందనుగ బట్టి, నల్సిపారేసెటందుకే మీరు నేర్సుకుంటరు. మమ్ముల్ని వద్దంటరు. 
సేతులుండరని తమర్శి యెర్మనే వుండంగ సిన్న పటేల్మిన్ని సదువు అందుకు 
నేర్చిత్తాన్నవయ్యా. 

సదువు నేర్పియ్యకపోతె నలుగురు సాటోల్లేమంటట్టా అదిగాక మాపనే 
సదువుతోనాయె. మేం సదువు నేర్సి యింత వ్యవసాయమో, వ్యవహారమో జేసి 
మిమ్ములను నడుపాలె. అందరూ సదువుల్చేరిస్తె నడువదు. లేక అందరు నేర్వకున్నా 
నడువదు, సదువునేర్సేటోల్లు సదువు నేర్వాలే, పని జేసేటోల్లు పని జెయ్యాలె. అట్లయితనే 
ప్రపంచం నడుస్తది. యింత సదువచ్చినందువల్లనేగదరా? యింత మందిని 
నడుపుతొన్న నీవు తెల్వనోడవని యింత జెప్తొన్న గాని సిన్ననోటికి సిన్న మాటలే 
ముద్దురా. “మీ సిన్న పటేల్నెందుకు జదివిస్తున్న” వని నువ్వనే మాటనేనారా? నా 
సొమ్ముబెట్టి నేను జదివిస్త, బాగోతమాడిస్త, నా అధికారం నాదిగని నువ్వట్లన గూడదు. 

కోపానికి రాకు దొరా! తెలువకన్నగని యిండ్లున్న రాస్యం యిప్పుడిప్పుడు 
మనసున బడతొంది సదువచ్చినోల్లు కట్టపడి పని జేత్తరు, యాల్లత్తె కర్పీక్కం రాత్తరు. 
కలం బట్టిన సెయ్యి కత్తిగూడ బడ్తదంటరు నిజమె. మా యసొంటి తెలివిలేని పసులు 
దైర్యం జేసి ఒక్కరకింత జెప్పిత్తె. తొవ్వ బడుతది యిగ వొగలెనుక వొగలు వాల్లే 
నేర్సుకుంటరు. యీ సదువురాని మొద్దుతనం మనదేశంలనే యెక్కోవున్నదట. 
పిరంగోల్లు, తెల్లోల్లు, జల్మనోల్లు ఆల్ల దేశాలల్ల అందర్కీ సదువత్తదట. ఆల్లందరూ 
అన్ని పనులూ జేత్తరట. మొన్న సిన్నపటేలు దొరనే జెప్పిండు. 


జెగ్గని యిద్దె 37 


ఊం! అట్ల జెప్పు. అవద్దం జెప్తవేంరా? యేమో ప్రపంచం జేయిస్తనని 
కొడుకును సాల్లెకు దోలి, నాగ్గుర్తులేదు, చెప్పినా వినక వాడే పోయిండని 
బొంకులాడ్లావు? సదువు నేర్చి వూల్లేలిత్తువుగాని యిప్పుడేమాయరా? కొనతాళ్లెల్తేగాని 
దెల్వది. జంగం దాసరి ఖేదం. 

ఇట్ల కోపానికచ్చి సెర్తు సెర్తు మాటలంటె బతుకుతమా. కాల్మొక్త అదెంతనో 
జూత్తాం వాడు సదివి ఈవల బడ్డప్పటికాయెగని తమాంటి దొరలు. “ప్యాదముండ 
కొడుకు, యేదో యింత బుద్ది బుట్టింది, నేర్చుకోని” అని యింత సాయెంజెయ్యాలె 
దొరా. నాకు పొద్దుబోతొంది గోజలకాడికి మొన్న జీతమెక్కిన కొత్త. గాయిదోడు 
బోయిండు. నేనింత దాగి మేల్లాయ పొలం కాడికి బోత, యీనిన పొలం నీల్లు నిండ 
బారియ్యాలె. (అని పోవును) 


7 


పదిహేను దినాలయే సరికి జెగ్గడు తెలుగు వర్ణమాలను సంపూర్ణంగా వ్రాయ, 
చదువ నేర్సిండు. వాని అదకువ, ఉత్సాహం, పట్టుదల, జా(గత్తను జూచి 
యుపాధ్యాయులు “ఒక సంస్మార లోపమేగాని మేలు రకం బాలుడు, కొంత కాలంలోనే 
నాగరికత నేర్చి మానవ సంఘములో జేరుతాడు” అని తలస్తుండిరి. పంతులుగారింటి 
యందెన్నియో పనులు చేస్తుండును. ఇందుచే వీనిపై మాస్టరుగారికి ఎంతో జాలి 
యాదరణ కలిగింది. 

ఒకనాడు రావుగారు వేకువనే మేల్ళొని తన భార్యతో సుశీలా! చూస్తివా హరిజన 
బాలుని సౌశీల్యం. వారి యేగుణాల్ని జూచి అంటకు, ముట్టకు మంటూ రోత దినే 
కుక్కల కంటే హీనంగా జూస్తారో బోధపడదు. ఏమైనా గాని ఈ బీద హరిజనున్నాక 
తెన్నుకు జేరిస్తే బాగుంటాది. 

బెనండీ! వాన్ని జూస్తే నాగ్గూడా జాలేస్తుంది. వాడు మన గృహంలో బందీ 
గృహమందున్నట్లు మిక్కిలి భయంగా వుంటాడు. వానికి మన ఇంటిలో సంపూర్ణ 
స్వేచ్చ నివ్వాలి. మన బాబు వాన్ని జూస్తెనే చంగనాలేస్తూ వానిపై కురుకుతాడు. 
కాని అబ్బాయి తనను తాకి అపవిత్రుడౌతాడేమోనన్న భయంతో చిక్కకుండ అక్కడిక్కడ 
తప్పుకుంటాడు. నిన్న నేనే “జగ్గన్నా! బాబు నీదగ్గెరికొస్తున్నాడు తీసుకోరా” అని 
అనుటే తడవు. ఎంతో సంతోషముతో ఎత్తుకొని ఆడించిండు. 


38 లోక మలహరి నవలలు 


జెను మనింటిలో వానికేలాటి అభ్యంతరం ఉండదు. అట్లెయితె మనగ్గూడ 
మేలే. మన సుందర్రావు నాడించుటే గాక నేను బయటి కెళ్లినప్పుడు ఇంట్లో తోడుగా 
ఉంటాడు. ఎట్లాగూ మనింట్లో వుంటాడని వానికీపనీ, ఆపనీ జెప్పి పాడుజేయక 
సాధ్యమైనంత వరకూ పగలూ, రాత్రి పాటు పడాలి. ఇంతేగాదు వానికి సంభాషణ 
సంస్మారం గూడ గలిగించాలి. పాపం వాడు పూర్తిగా పచ్చి గ్రామ్యపదాల్నే పలుకుతాడు. 
ఆ పలుకులు విన్నప్పుడెల్లా నాకు ఆశ్చర్యం, నవ్వు కలుగుతాయి. “జెగ్గా! అన్నదానికంటె 
జగదీశ్‌” అన్న పేరే బాగుంటది ఏమంటవు? సరేనా! 

ఎంతబాగా సవరించినారండీ! ఎంతో బాగున్నదా పేరు. నేను గూడా శక్తివంచన 
లేకుండా ప్రయత్నిస్తాను. ఎంత శీఘ్రంగా వర్ణమాల, అచ్చుల గుణితము నేర్చిండు! 
ఇప్పుడే చిన్న చిన్న పదాల్ని కూడ కూరుస్తాడు. 

అదే వానిదగ్గెరున్న గొప్ప గుణం. జ్ఞాపక శక్తి చాల బాగుంది. ఒక్కసారి 
చూస్తే సరి. అట్టే మరచిపోడు. ఇల్లాంటివారు బహు తొందరగా అభివృద్ధికొస్తారనుట 
ఒక గొప్ప వింతకాదు. అదిగో! పూర్తిగా తెల్లవారింది. ఒరే జగదీశ్‌! లేరా తెల్లవారింది. 
అక్కడిక్కడ చూస్తావేంరా? నిన్నే పిలిచేది. లేచి కాలకృత్యాల్లీర్చుకో. 

జగదీశ్‌! అని పిలిస్తే తనను గాదనుకున్నాడు. అక్కడ తానుగాక మరెవ్వరు 
లేకుండుటచే గ్రహించి నేనప్పుడే కాల్వకుబొయ్యచ్చి మొకం గికం గడుకున్న” అని 
అన్నాడు. 

చీకట్లో గూర్చున్నావేమిరా? లాంతరు వెలిగించుకోలేక పోయినావు. ఇంత చీకట్లో 
కాల్వ కొంటరిగా బోయి నావా? రాత్రి లేచే అవసరముంటె ఆ టేబులు మీద టార్చి 
లైటుంటాది తీసికొని వెళ్లాలి. ఆ త్రోవ గూడ అంతేమి బాగలేదు. కారు చీకటి, 
రాళ్లు, బురదా, ఆ సందిలో కుక్కలు బొయ్యిమని లేవ లేదురా? 

లేస్తేమైతది మొరిగేకుక్కలు కరుత్తయా? సీకటైతేం బయం నేనెంత నాత్తిరైనా 
లేసి వొకృన్నే దేశమంత దిరిగత్త. బర్లు తప్పిపోతెవాక్కన్న సెలుకంత దిర్గి తిర్గి 
యొతుక్కత్తుంటి కాల్లగడ్డకే కిట్టయ్యపటేలు తోటున్నది. అద్మ నాత్తిరొక్కన్నె బొయ్యి 
మాయ్యకు సద్దిచ్చత్తుంటి. వూరంతా “ఆడ దయ్యాలున్నయి, కామిని భూతాలున్న” 
యని జెప్పుతొండ్రి నాకేమి గనిపియ్యకపోవు మొన్న బామని బుచ్చమ్మ నిండమాసనాడే 
జచ్చిపోలే? ఆమే పచ్చిదయ్యమైందట. యెంతో మందిని దొరకిచ్చుకొని లావు తిప్పలు 
బెట్టిందట. ఎట్లుంటదో సూత్తామన్నా నాగ్గనిపియ్యలేదు యిగ నాత్తిరుంటే, సిమ్మన 
సీకటుంటే నాకేం బయంగాదు అదేందోగని గొప్పోల్లను జూత్తెనె కడుపుల 'జల్లు 
మంటది. 


జెగ్గని యిద్దె 39 


అదే ముందిరా ! ఆ దయ్యాలు భూతాలేమోగని ఈ గొప్పోళ్లనువారే పెను 
దయ్యాలవలె మిమ్ము పలుకష్టాలు బెట్టుట చేతనే ఆ దయ్యాలకంటెక్కువ ఈ దయ్యాలను 
జూస్తేనే భయమేస్తుండొచ్చు. సరేగాని నేడు దయ్యాల కథ వినిపించి మిక్కిలి ఆశ్చర్యం 
గలిగించినవు. నిజానికి దయ్యాలు, భూతాలేవీ ఉండయి. దయ్యాల పేర్లు, వానిపై 
నున్న కట్టు కథలు, చీకటి బడుటతోనే అవి గ్రామాల బయట దిరుగుతూ, కన్పించిన 
వాళ్లనంతా మింగునో, లేక కష్టపెట్టునో అనే కల్పితగాథలు విని చీకట్లో త్రాడును 
జూచి “పామని” భయపడ్డట్టు, రుడుస్తుంటారు. నిజానికేమీ యుండదు. 

తెలిసినోల్లే లావెరుత్తరు. సీకట్ల బైటి కన్నబోరు. యెంటొగమనిషన్న కందిని 
దీపమన్నుండాలె. ఆల్లకెందుకింత బుగులు! అదేమి మింగుతుదని? 

సరే! మంచి ప్రశ్నేవిను. విద్యలేని కాయకష్టము జేసుకునే వాళ్లయందు పిల్లలూ, 
పెద్దలూ, స్త్రీ పురుషులెవరికీ భయమనేదుండదు. విద్య, నాగరికత గలిగిన 
కుటుంబాల్లోనే చీకటంటే మృత్యువును గన్నంత భయపడతారు. వీళ్లకింత పిరికెందు 
కంటావేమో! ఇలాంటి యిండ్లలో తల్లులు తమ పిల్లల హఠాన్ని మాన్సుటకు, అన్నము 
దినిపించుటకు, నిద్ర బుచ్చుటకు అదిగో పులి, ఇదిగో ఎలుగుబంటు, ఆమూల 
చీకట్లో దయ్యము పండ్లికిలిస్తోంది. నీవు ఊర్కుండకుంటే అది నిన్ను మింగుతాది. 
తొందరగా కండ్లు మూసికొని నిద్రబోకుంటే ఆ చీకట్లో వున్న పాములవాన్ని, 
బూచివాన్ని పిలుస్తాను. అని బెదరిస్తారు. ఆ బెదరింపులకు బాలుర కోమల హృదయాలు 
కలవరపడతాయి. చెప్పినట్లు చేయుటేగాక ఆ వైపు చూచుటకే వెరుస్తారు. ఒకవేళ 
చూచినా ఆ చీకట్లో పై వానియందేవో ఉన్నట్లే తలుస్తారు. ఇంతే గాకుండా పిల్లలు 
కొంచమెదిగిన తర్వాత గూడా రాత్రి ఒంటరిగా కడప దాటనీయరు. ఈ చిన్నతనంలో 
వీరి మేధస్సులపై పాకిపోయిన పిరికితనం ముసలి వారైనా వదలిపోదు. 

ఈ బీదవాళ్లయందు బాలుడు చీకటిగాంచి వెరచినా పెద్దవారు గత్యంతరము 
లేక కోప్పడియైనా కటిక చీకటి, కాళరాత్రియని దలచకుండా పనులపై పంపుతారు. 
దయ్యాలు, భూతాలు, పిశాచాలుంటాయనే పిచ్చి మంత్రాలు చిన్న తనంలో ఉపదేశం 
గానందున రాల్లురప్పలు, ముల్లుముప్పయనే భయం దక్క ఇతర భయాలేవీ వారి 
నాశ్రయించయి. పెరిగిన తర్వాత క్రమంగా భూత, ప్రేత పిశాచాల హుళక్కి కథలు 
విన్న వాటిపై లక్ష్యముంచరు. పిన్నతనంలో ఏ యలవాట్లయితాయో అవి విడుచుట 
మహా కష్టము. అందుకే మనవారు ఇలాంటి భయంకర కథలు బాలురకు నూరిపోయ 
వలదు. ధైర్యసాహసాలుట్టిపడే కథలు, వార్తలు, వీరుల, ఆదర్శ పురుషుల చరిత్రలు 


40 లోక మలహరి నవలలు 


జెప్పి, ఆదర్శ పురుషులనుగా తయారు జేయాలి. సరేగాని బజారుకు వెళ్లుదాం పద, 
అప్పుడే ఆరున్నరైంది. రెండు దినాల పాటు నా వెంట మార్కెటుకొస్తివా కూరగాయలు 
తర్వాత నీవే తెస్తావు. 


8 


యేంరా యీరన్నా! నాల్టిసాల్నుంచి గనిపిస్తలేవు. వూల్లై లేవా యేమి? 
నాల్గడుగులు నిత్తొక్కసారచ్చి ఈ ముసలోన్ని కండ్ల జూచిపోతె తప్పా? నిన్నియాల 
జెగ్గడు గనిపిచ్చిండా? 

యాడ దీరుతుందే? పొలాలు కోతలై గడ్డిగింజలిల్లు జేర్నైగని యెద్దుకో నాగలి 
గట్టి దున్నినట్లుంది. మబ్బుల లేసి బక్కల్ను ముంగటేస్మానిపోతె, మల్ల సంటిపిల్లల్లినే 
నాత్తిరొత్తున్న. వొగగనాడందరు దిని పంటరు. అంబలాడికే దెప్పించుకొంటున్న. 
జెగ్గడెప్పుడత్తడో, యెప్పుడు బోతడో ఆన్ని జూడక శాన దినాలాయె. కుక్కోలొచ్చి 
వుర్ముతడట. యిన్ని మెతుకుల్టినుమన్నా దినడట. ఆడిప్పుడే అయ్యావ్వను గాన్తలేడు. 
పెద్దోడైనంక మనలను గాన్తాడే. సదువచ్చినోల్లు సేతుల్లుండరట. 

వోలన్నజ్డా! సేతులుండరని! వాడిప్పుడెట్లున్నడు దొరోలె. నాదెగ్గెర్మి గూడా 
రెండుమూడొద్దుల కొక్కపారత్తడు. అత్తత్తెనే దండంబెడ్తడు. వాని మాటలిప్పుడు 
గొప్పొల్లోల్నే వుంటయిరా. యిప్పుడెన్ని దిసాలాయె మనింట్ల దినకపోవట్టి. యెప్పుడన్న 
బతిమిలాడ్తె బలిమీటికి వుల్లిగడ్డన్ని మెత్కులు తిని వురుకుతడు. పంతులయ్యింట్లనే 
దిని, వాల్లింట్లనే బంటడు. వాల్ల పిల్లల్ల వీడొగడైండు. కన్న కొడుకుకన్నెక్కో 
జూస్ముంటరు. సదువు జెప్పెటయ్యల రునంల బడొద్దని తూమెడర్ల గింజలెత్తి పిచ్చుకపోతె 
వద్దంటె వద్దని మర్లగొట్టిండు. వాల్లెంత మంచోల్లనుకున్నవు. “ఇంత పనో బాటో 
జేసుంట యీన్నే బుక్కెడు దింటెగాదురా” అని అన్నరట. జెగ్గా అని బిలువరు 
జెగదీసూ! అని బిలుత్తరు. సాల్లె పిల్లలందరట్లనే బిలుత్తరట. యిప్పుడేం? యిద్దె 
బుద్ది నేర్సుకున్నంక వాడేగాన్తడు. 

మరేమన్న నేర్తుండా, గుజ్బమోలె దినుకుంటాడ్తడా? మనకక్కతక్కెందుగ్గని 
యింత తెల్లగాయిదం మీది నల్లగీత తెల్తెజాలు. 

నేర్సుడూ! వాడు మా తెలివైన మనిషైతడట. పంతులాన్ని బాగమెచ్చుకుంటడు 
మూడేండ్ల సదువు మూన్నెల్లకే నేర్చిండట. యిగైదారు దినాలైతె రెండో పొత్తకమై 
మూడో పొత్తకంల బడ్తడట. ఆరేడు నెలైతె యీ వూల్లై సదువైతదట. యీవూల్లె 


జెగ్గని యిద్దె 41 


సదువంటె ఐదేండ్లు నేర్సేదట. పొద్దుందాక సాల్లె తెల్లందాక యింటికాడ యిరాం 
లేకుంట జెప్తరట. సెప్పింది సెప్పినట్టప్పగిత్తడట మన జెగ్గన్న 

యీని సదువేమోగని కిట్టాయ పటేలోర్సెటట్టులేదు గద? అచ్చినోల్లతోటల్లా 
మన జెగ్గని కతనే జెప్తడు. ఇంత కోపమెందుకోగని. ఆయిన సొమ్మేమన్న దింటున్నమా? 
నాత్రనక, పగలనక జేసి కైకిలడుక్కొని గంజినీల్లు మాయి మేం దాగుతొన్నం. రేపు 
శాతగాక వోనెల్లాల్లు జెరమచ్చి పంటె యిన్ని గింజలిత్తడా? గంజి బోత్తడా? వొగ్యాలి 
చ్చినా! బాకి దీసి పెడ్తడు. యీ పెద్దలోకుల ముంగట సత్తెంజెప్పినా కోపమే. 

యింకేమనుకున్నవురా! యీల్లంత జదువుకుంటే మనదేం జాగదనుకుంటరు. 
యీ తెలిసినోల్లే గిట్లనుకుంటే తెలువనోల్ల నేమనత్తది. దొరలు, సావుకార్లు, పటేలు 
కర్నాల దగ్గెర సదువచ్చినోల్లు గుమాత్తగిరి జేత్తలేరు. సెప్పిన పనల్లా యింటలేరు? 
అందర్శి సదువత్తెనే మంచిదంటనుకోవద్దూ? 

మరి వానద్రుష్టం. మొకమ్మీది గీతలేమున్నదో మనకేం దెలుత్తదే. యిగబోత 
ఆకలైతొంది. పొద్దుగాలింతదాగిపోయిన. అగొ మర్చిపోతున్న సిన్నాయె! సిన్నపోరన్మి 
రేపచ్చే యాకాశికి ఆ రేండ్లెల్లి యేడేండ్లు జొస్తయి. యింక యాకాశి పయెందెసాలున్న 
దటగదనే? మరి వాన్నింత సాల్లెకు వట్టిత్తామా? వొగనికొచ్చి వొగన్మి రాకుంటె, 
పెద్ద బెర్గినంక మనమీద రాల్లురోల్లెయ్యరే? మొన్న జెగ్గడు కూడా తల్లితో నన్నడట 
మన సిద్దన్ని సాల్లెకు వట్టియ్యాల్నని. యీడికే మామీదందరేడ్తున్నరు. మరీన్ని దోల్తె 
కారాలు మిరాలే నూర్తరో. 

నూర్తె మనదేంబోతదిరా! ఆల్లు మిడికేది మిడ్ముతరు. మనం జేసేది జేత్తాం. 
తం[డ్రయినోడు అందరు కొడుకులకు సమానం జెయ్యాలె. సచ్చినా యింత సక్కంగ 
తొవ్వన్న దొర్మాలె. (ఈరడు పోతాడు.) 

తెల్లవారినతోడనే జగదీశుడు రాజాలింటికి వచ్చి తాతకు నమస్కరించి “తాతా! 
నాయిన్నను జూడక చాల దినాలాయె. ఎన్నిసార్లింటికి బొయినా వుండడు. కండ్లల్లు 
న్నట్టున్నడు” అని అన్నడు. 

నిన్న అద్మంతరాత్తిరిదాకీన్నే వుండెరా. పాపము వానికి పని యిరాముందా. 
కూర్చురాత్తిరున్న దనంగ బోతె, సంటి పిల్లల్లినే రాత్తిరొత్తడట. నువ్వు గనిపిత్తలేవనే 
అనబట్టిండు. సిద్దన్ని సాల్లెకు దోలెయ్యాల్నని నాతో నంటే మంచిదన్న. మీ 
సదువుమీదాన్మి లావు సింతుందిరా. 


42 లోక మలహరి నవలలు 


పెద్ద పెద్ద పట్నాలల్లేమీ లొల్లి ఉండదటగని వూళ్లల్ల అరిజనులు సదువు నేరిత్తే 
యీ గొప్పోల్ల ముల్లేంబోతదో? యెన్నో కష్టాలు బెడ్తరు నాకు సదువు జెప్తొండని, 
మాలోన్నింట్లుంచుకున్నడని వూల్లోల్లందరు పంతుల్ని యెన్నో మాటలంటున్నరట. 

పాపం వాల్ల కొడుకులు బిడ్డలు సల్లగుండ. నా తండ్రిగాడు నీకు సదువు 
శాత్రాలు జెప్పుడేగాక బువ్వ గూడాల్లే బెట్టవట్రి. అసొంటోల్ల రునంల బడితిమని 
అడ్ల గింజలు బంపినా దీస్మోకపాయె. వాల్లింట్ల సిగ్గుపడి పొట్టనిండ గినదినక పొయ్యేవు. 

అక్కడ నాకు రెండో తీరా! సిగ్గు పడ? ఇగ బొయ్యొస్త. ఇంటికిబోయి అమ్మను 
జూచిపోత (పోవును. ) 

అమ్మా! నాయిన గనిపిస్తలేడు. తాత జెప్పిండమ్మా మీ కష్టాలన్నీ మేం జెయ్యంగ 
మీకింత కష్టం. చెంద్రింక లెవ్వలేదా? ఏంరో సిద్దన్నా! ముక్కుల చీమిడట్లేనా? కండ్లు, 
ముక్కు మొకం అద్దమోలె గడుక్కోవాలె. లేకుంటెవ్వలు దగ్గెర్మి రానియ్యరు. సదువుకున 
రావురా? 

ఏమోరయ్య! నిన్ను శాల్లేసినమని వూరందరి కండ్లు మా మీదనే. యేం జేసేది. 
సెడనే సెడ్డం యెందరేమన్నా బయపడ్తె బనికత్తదా? కట్టమో నిట్టూరమో యేమైనా 
సరే. రోట్లె తల్మాయలు బెట్టి రోకండ్ల కెర్సేదుందా? 


9 


తెలుపు బంగారాన్ని చూస్తేనే తెలుసుకునే యవకాశముందిగాని అపరంజి 
మాత్రం అనేక మార్లు గీటు రాయిపై గీయబడి పరీక్షించ బడుతాది. పాలిచ్చే యావునే 
కట్టివేస్తారుగాని గొడ్డు ఆవు కా బాధలుండవుగదా? అదే గతి మన పురుషోత్తమరావుకు 
బట్టింది. నిరుపేద హరిజన బాలున్నాదరించి అన్నపానీయాలిస్తూ విద్య గరపుట 
స్వార్థపరులగు కొందరి కది భరింపరాని యసూయగ దోచింది. త్రోవలో యెవరైనా 
గనిపిస్తె మాటాడించుట యటుండ తీక్షణంగా జూస్తూ పోతుంటారు. అంతటితో 
బోనీయక పైశాఖాధికార్లకు లేనిపోని కల్పిత నేరాల్నారోపిస్తూ పత్రం బంపినారు. 
మొదటి శ్రేణి మ్యాట్రిక్‌ (ట్రేండుగావున జిల్లా యున్నత పాఠశాలకే వారిమార్చు 
పత్రాలొచ్చినయి. జగదీశ్‌ను దగ్గరకు దీసినప్పటినుండేగాని ఆ వూళ్లో వారికి ఎన్నడూ 
అమర్యాద జరుగలేదు. మనుసు లేచిపోయింది. మనుసు నిల్వనిచోట గడియ 
నిల్వరాదనుకున్నాడు. కాని జగదీశుండెగదా? నాతో పంపుటకు మూర్చులగు వాని 
తలిదండ్రులు సమ్మతింతురా. ముసలివాడు కొంత నయమే వానికింత మూర్ధమున్నట్లు 
గనిపించదు. 


జెగ్గని యిద్దె 43 


వెంటనే జిల్లాయందున్న ఒక మిత్రునికి “తన మార్పు అచ్చటికే యైనట్లు, 
పాఠశాల పరిసరాల్లోనే ఒక యిల్లు పదునైదు రూపాయలకు మించని యద్దె గలది, 
క్లుప్తంగా అన్ని వసతులు గలది, నలుగురైదుగురు మసలు నంత విశాలం గలది 
జూచి యుంచు” మని జాబువ్రాసిందు. 

సుశీలా! వంటైందా? నేడు శనివారం ప్రొద్దటి బడి. వ్రాత పనిగూడా వుంది 
ఐతే శీఘ్రంగా వడ్డీయి. 

“సిద్దమైందండీ! జగదీశుడు పెరుగుకు పోయిండు. వస్తుంటాడు. నేడింత 
తొందరేమండీ! ఎవరైన పై అధికార్లు వస్తున్నారా? లేండి భోంచేస్తురుగాని.” అనెను 
వడ్డనజేస్తూ. 

వాళ్లిచ్చటికి గాదు మనమే అచ్చటికి బోవలసింది. నేను జిల్లా యున్నత 
పాఠశాలకు మార్చపడ్డాను. 

అయ్యో! ఇంత త్వరగానేమండీ! వచ్చి మూడేండ్లే అయినై. పట్టణవాసమంటే 
నాకెంతో విసుగు. అక్కడన్నీ యిబ్బందులే. చిన్న యిండ్లు కుళ్లిన కూరగాయలు” 
నీళ్లపాలు, కల్తీ నెయ్యి. పట్టణాలకన్న పల్లెటూళ్ల గాలి గూడ బాగుంటాది. వరంగల్లులో 
వేగించలేదండీ మనం? నల్లా నీటకి బోతెనే ఒక రూము. ఒక్కటా, రెండా. 

ఉద్యోగికి దూరమూ, కష్టమనేదుంటుందా? ఒక చోటనే గడపాల్నంటే 
సాధ్యపడుతుందా? “అధమం సేవకా వృత్తిః ఎక్కడకి మారిస్తే అక్కడికి బోవాలె. 
మాలవాన్నింట బెట్టుకున్నాడని వూరంతా మనమంటె అసహ్యించుకొంటున్నారట. 
మంచిదే అయింది. పట్టణములో వేల కొలది జనులుంటారు. అందు మనమూను. 
వాళ్లందరి కుండే సౌకర్యాలు మనగ్గూడా వుంటావి. 

మరి మన జగదీశుని గతేమిగాను. ఎటూగానివాడాయె. వాన్ని మన వెంట 
తీసుక పోదాం. బస్తీ చోట మనకో కుజ్జివాడు ఎట్లాగు అవసరమే. వాని చదువు 
గూడా సాగుతాది. 

అదే నేనుగూడా విచారిస్తున్నాను. వాని తల్లిదండ్రులను, తాతను విచారిస్తాం. 
వాల్లు తప్పకుండా సమ్మతిస్తారు. 

ఆ దినము బడి మధ్యాహ్నము ఒంటి గంట వరకే ఉంటాది. బడి విడువగానే 
యింటికొచ్చి భోజనాదికృత్యాలు ముగించుకొని విశ్రాంతిగా గూర్చుండి. 

“ఒరే జగదీశ్‌! మా మార్చిచ్చటినుండైందిరా ఈయేడై తె నాల్గవ తరగతి 
పూర్తయి మొదటిపారంలోకి వస్తోంటివి. చెప్పు? తర్వాతేం జేస్తావు” అని పంతులు 
గారన్నారు. 


44 లోక మలహరి నవలలు 


ఈ సంగతి వినగానే జగదీశుడు కుప్పున కూలిపోయినాడు. రెండు కండ్లు 
అ(శ్రుపూరితాలయినాయి. కొంత సేపటిగ్గాని వాని నోటి వెంట మాట రాలేదు. “ఎం 
జేస్తాను పసుల గాయొస్తదిగదా? మా వాళ్లు ఖర్చులు భరించి ఇక నన్ను చదివిస్తారా? 
వాళ్లకు పొట్ట గడుచుటే కష్టం” అన్నాడు. 

మాతో వస్తావా మరీ? నీ చదువు నిరాటంకంగా సాగుతాది. లేనిచో 
వ్యర్థమౌతావు. 

“రానంటానా! రాకుంటే యేం జేయనూ? నా కిక్కడేముందీ? మాతాతను, 
నాయనను బిలుచుకొస్తాను” అని జగదీశు డింటికిబోయి తండ్రి యింటి వద్ద లేనందున 
పటేలుగారింటి నుండి పిలుచుకొచ్చినాడు. ఈరడింటికి వస్తేనే, 

యేరిపడకుంటనే ఐనవేంరో? పోయింది గుత్తా నడుమ రొండు మట్ల 
గనిపిత్తివేమొ యాడికత్తివి! నాతో నేంమాట బిడ్డ. నీకేం బెట్టినోన్నని? మీ పంతులయ్య 
కడుపు సల్లగుండ. దేవుడాయన పెండ్లాం, పిల్లల్ని సల్లగ్గాపాడని. సెప్పు యేందో. 

మన తాతింటికి బోదాంరా. అన్ని అక్కడనే మాట్లాడుదాం. మా పంతులుగారి 
మార్పు ఇక్కడినుండైంది. 

“మార్చంటే బదిలి జేసుడు గాదురా? అయ్యోదేవుడా! యేం తెల్లం జేసిజ్ఞా? 
యీ సర్మారోల్లు మంచిగ పని జేసెటోల్లను యాడా సిబ్బెడు బూద్ది బడనీయరు. 
వొక్క యాడాదన్నుంచొద్దూ? కొడుక్కు మంచిగ సదువు జెప్పిండు నా తండ్రిగాడు” 
అని రామి కన్నీరు గార్చింది. 

లేదమ్మా! సదువు మొదలు బెట్టి యాడాది గాలేదు గని వాళ్లిక్కడికొచ్చి 
మూడేండ్రైంది. నన్ను తన ఇంట్ల వుంచుకొన్నందుకు కొందరోర్వక లేనిపోని నిందలు 
మోపి పెద్ద దొరలకేమో దర్శాస్తు బెట్టింరట. అందుకే వాల్ల నిక్కన్నుంచి తీస్తోంరు. 
నన్నుగూర్చే వాళ్లకీ కష్టం. 

“యీ సికార్తు జేసినోల్లెంత పెద్దగైతరో! అన్యాలంగ వొగలను కట్టపెడ్తె 
దేవుడనేటోడు జూడక పోతడా. యెన్నటికైన అసొంటోల్లకు యీ వుసురు గిన 
తప్పుతదా. మంది కలకల వుత్తగబోదు” అని యీరడన్నాడు. 

“ఆం! దేవుడెంత గుడ్డి దేవుడో, సకుల పాపాలు జేసి మంది వుసురు 
బోసుకునేటోల్లు మంచిగనే వుంటరు రోకండ్లోలే. అసొంటోల్లకు పిల్లలు, ముల్లె, 
ఆవుసులు అన్ని గట్టిగనే వుంటయి. పుణ్యాత్ములకే అన్ని కట్టాలు, పాపమూ దొర 
పిల్ల జెల్లంతా సల్లగుండి యాడికి బోయినా అరికాలుకు ముల్లు నాటకుంటుండని” 
అదే విధంగా కన్నీరు గారుస్తూ రామి అన్నది. 


జెగ్గని యిద్దె 45 


తాతింటికి బోదామంటివి గదరా! నడువూ. నేను మల్ల పటేండ్లింటికి బోవాలె. 
మీ యవ్వను రమ్మంటవా? 

“నడు! నా చదువు మాటలే విచారిస్తాం” అని రాజాలింటికి బోయింరు. 
వీళ్లరాక జూస్తనే రాజాలు “యేమిటో! మీ మొకాలేమో సిన్నబొయినయి. అగో! 
యేడ్సినట్టున్నవేమే రామూ! యేందిరా సెప్పరేముణ్బా! 

యేం లేదు. మా మాస్టరుగారి మార్పు యిక్కడి నుంచైంది. ఈ రెండు మూడు 
రోజుల్లో పోతారు. మనను రమ్మన్నరు పదండి పోదాం. 

అయ్యో! యెం తెల్లమాయెరా బదిలీ! యీంత నీ సదువయెదాకనన్నుండక 
పాయె. యేమన్న కట్నం దీస్మ పొయ్యిచ్చి కాల్లు పట్టుకుందాం వుడత బకోలే. ఆల్ల 
రున మేమన్న దేర్తదా? నా దగ్గరో యిరువై రూపాయిలున్నై. 

తీస్కోడు తాతా! తీస్మ్కోడు!! కట్నం కొరకు విలువలేదు. యేదో 
మాట్లాడేదున్నదట యెదురు చూస్తూండొచ్చు. మన మాయనకు కట్నాలియ్యగలమా? 

“యేమన్నాయె రుమాలు కొంగుకు గట్టుకుంట. రాండ్రి పోదాం” అని పోయి 
నమస్మారం జేసి నిలుచుంటారు. 

తాతా! కూర్చో మీరు గూడాగూర్చోండి అయ్యో! అట్లేమి ఈ అరుగు మీదికి 
రాండి. సుశీలా! చూసినావా. మన జగదీశుని తల్లి దండ్రులు, తాతను, 
చూస్తామనున్నదని అంటివి గదా! మాట్లాడు వీళ్లతో. 

యేం మాట్లాడాలి? అని మీ పిల్లవాడు చాల తెలివైనవాడు. వీన్ని మా వెంట 
బంపించండి. మా పిల్లవాని వలె చూస్ముంటం. లేకుంటె వాని చదువు వ్యర్థమైతది 
ఏమంటరు? వీడు మంచి తెలివైనవాడు. చదివి మీకు మీ వంశానికి పేరు దెస్తాడు. 
పంతులుగారందుకే మిమ్ములను పిలిచింది. 

“యేంరా యీరన్నా! మనుసున బట్టిందా దొరసాని జెప్పిన మాట మరేం 
తోలిస్తే మంచిదేగదరా! వీడిప్పుడు మనకేమన్న కట్టం జేత్తడా! సదువచ్చినయ్యలతో 
నుంటె యాడికి గ్యానంరానే అత్తది. యేమే రామూ! నివ్వేమంటవో సెప్పు. యీడుంటే 
మాత్రం యెందుగ్గాకుంటయ్యే మాట సత్తెం. యీసారిచ్చుకొని యే మాట జెప్పుంరి” 
రాజాలన్నాడు. 

“యేమిసారిచ్చుకోవాల్న! అన్ని కర్సులు బెట్టి పిల్లగాన్ని సదివిచ్చె తెలివి 
నాదగ్గెరున్నాదే. యీడుండగనే ఆ దొరమీదిర్గబడ్డట్టాయె, యింకోల్లింకోలైతె దెగ్గర్మన్న 
జేరనిత్తురా! నెలకు తూమెడు జీతం గింజల్ల పోరగాండ్లతోని! బత్కి ఆన్ని జదివిత్తనా? 


46 లోక మలహరి నవలలు 


నీ కెర్మలేం దేముందే సిన్నయ్యా యీడికే అయ్య రునంల బడ్డం, సదువు జెప్పినోల్ల 
రునం” అని యీరన్నా రాజాలుతో నన్నడు. 

వినండి ఆ చింతేమివద్దూ. నా వెంట బంపించండి అంతే అక్కడ మా కెటైన 
ఓ పిల్లవాడవసరమే వుంటాడు. వీడు మాతోయుంటె ఆ చింతేమీయుండదు. మా 
బుణం గూడా మీపైయుండదు. వీడింత చదువు నేర్చినవాడాయెనా. వీని తమ్ములను 
చదివిస్తాడు. వీల్లను జూచి మీ జాతివాళ్లైనా కొంచం గ్యానం దెచ్చుకుంటారు. మాగ్గూడా 
పేరొస్తది. మీరు మాట్లాడక తోలించండి. 

మీరన్నంక దోలియ్యమా. మొదలే మీ పాదాల మీద బడేసినం. తోలుకపోండ్రి 
దొరా? యిగ యింతకన్నాత్ములు దొర్ముతరా! పోరనదురుట్టం మంచిది. దేవునోలె 
శ్యాతబట్టిండుదొర. యేంరా యీరన్నా! రామూ!! సెప్పరూ? బెల్లాన్మి గొట్టిన రాయోలె 
సప్పుడు జెయ్యరూ?నోట్లేంబెట్టుకున్న రే గంజి దాగలేదే? 

ఆం గోం! యేం జెప్పుదుముల్లో. ఆపొద్దే నీ శేతుల బెడ్తిమి. మల్లా రొండో 
యీశారమా. “యిప్పట్నుంచి జెగ్గడు నా జెగ్గడే” అంటనలేదే మామా నువ్వు యిగ 
మేమేం మాట్లాడాలే. 

సరే! మీరిగబోవచ్చు. వీని విషయం మీరేమీ చింతజేయొద్దు. నాకొడుక్కంటెక్కువ 
జూసుకుంటాను. నేనప్పుడప్పుడు జాబు వ్రాస్తుంటాను. యిక ముందు “జెగ్గా! 
అనిపిలువక జగదీశ్‌! అని పిలువండి. సరేనా తాతా? 

మరీ మంచిదేగద నీ కాల్మొక్త. గ్యానం దెలిసినోన్ని నలుగుట్ల “జెగ్గా' అని 
బిలుస్తే యికారంగాదూ! 

మాకు బిలువత్తాది బాంచోని బిడ్డను. యీడు నా పొట్ట కచ్చినంక మా 
పటేలు తల్లి రంగవ్వ దొరసాని దేవుండ్లను జూసె తందుకు యాత్రకంట బోయింది. 
బూమి బుట్టిన కాన్నుంచి, పుతివిల లేని దేశాలన్ని దిరిగిందట. (ఆలోచన 
నభినయిస్తూ. ) అదేందే! యాదికత్తలేదు. రంగవ్వ దొరుసానికి జెరమొత్తె మొక్కిన 
గడిసేపట్మే తక్కువైందట. మంచిగున్నది, నా నోట్లనేవున్నదా సేరు,మొండి దేవుడట. 
ఆం జెగన్నాత మట. అయితె అదంత దిర్గి రొన్నెల్ల బయెందిసాలకొచ్చింది. 
వూరవుతలుండంగనే మ్యానా, తమ్మల బాజాలు, సొన్నాయిలు, ఆజ్జం బాజాలు, 
దప్పులు, తుడుంకొమ్ములు, యివ్వన్నీ దీస్మొని యెదురుకొత్తమని వూరంతా 
పుర్గులేంకుట బోయింరు. దొరసానచ్చిందనంగనే పొయ్యిమీద గటుక యెసట్లేశిందట్లనే 
వుంచి కాగంత కడుపు ముందటేస్మొని నేను ఈడ్సుకుంట బోయిన. వుశ్క్మెబోత్తె 


జెగ్గని యిద్దె 47 


రాలకుంట మంది, పొరుగూర్లల్లకెల్లి గూడా సూడొచ్చింరు. సీమతుక్కోలున్న లచ్చల 
మందిలనుంచి నా మీద కన్నేసి రామి! బాగున్నావే. నీ కడుపుల జగన్నాతుడున్నదే. 
కొడుకు బుడ్తె జెగ్గడంట పేరు బెట్టు” మన్నది. అందరు సిన్నా పెద్దా ఆ దొరుసాని 
కాల్లు మొక్కింరు. అందరికేమేమో బెట్టింది. నేను దూరాన మాల గూడెంలో నున్న 
మాలోల్లకు దేవున్ది బనికిరాదని మేం బోలేదు. ఆడికి సిరిపురం లస్మి దైర్యం జేసింది. 
దొరుసానేమో బెట్తుందని. దానెనుకనే మేమందరం దారి బట్టినం గని యాడ 
బోనిచ్చింరు. మాలమాదిగోల్లకు బనికిరాదని కట్టెలోని నూకేసింరు. అయితె ఆడికెల్లే 
నాకు కడుపు నొచ్చినట్టనిపిచ్చింది. అట్లనే ఆ మందిలకేలి వోల్లకుజెప్పక 
యింటికురికచ్చిన. గట్క మాడిపొయ్యి కాట్లు పొగలెల్తుంది. నాకే దాని మీద్దిలేదు. 
యెవ్వరు గింత పుటానవుర్ణన్న దగ్గరలేరు. రొండు నొప్పులచ్చినట్లై వీడు 
జెల్మానికొచ్చిండు. నాకు సోయేలేదు. అప్పుడు మా అత్తుండె. గంటకో రెండు 
గంటలకో వచ్చి అయ్యో బిడ్డా అని రొమ్మంత గుద్దుకొని అన్ని జేసిందట. ఆ దేవుని 
సత్తెం శాతనే నాకా గండం దప్పి కొత్తగ తల్లికడుపుల కెల్లి బుట్టినట్టైందని యీనికి 
“జెగ్గూ డని పేరు బెట్టింరు. 

యిగ జాలియ్యవా! నీబార్తం. పుట్టినపులికడుక్కాడి కేలి జెప్పవడ్తివేమ్మే. దొరకు 
పనిలేదని పొద్దుందాకినుకుంట గూసుంటడు నీ రామాండెం. తోలుకపోండ్రి దొరా! 
తోలుకపొండ్రి. యెమో పేరనే ఆం! జెగదీసూ! దొరా దొరసానాగ్యలుండి 
సెప్పినట్టినుకుంటా గ్యానం నేర్చుకో కొడుకా! యిగ మేం బోయ్యొత్తం. అని నిండిన 
కన్నీల్లతో రామీ, తర్వాత యీరడు వాళ్లకు సాష్టాంగ పడుతారు. 

అరరే! పెద్దవాళ్ళిట్లు మా కాళ్లు మొక్కగూడదు. కన్నుల్లో నీళ్లెందుకు? 

దొరా! ఇయ్యాల్లొక్క నాటికి జగదీసును మా యింటికి దోలెయ్యి. నా సేతింత 
బువ్వ బెట్టి కడుపుల బెట్టుకొని పంట. 

సరే వొక్కనాడే గాదుమేం బొయ్యేదాక వుంచుకోండి. పగలు బడికి తోలించండి. 
ఇంకా మూడు రోజులకు పోగలము. 

రాజాలు జగదీశున్ని దగ్గరికి దీసికొని “బిడ్డా! పండుబండినట్టు బండిన. యే 
గాలికి రాలిపోతనో యేమో. తెలిస్తె వచ్చి నీ చేతుల మీదింత సావుజేసి పో. మీ 
యత్తను మాత్రం వోకంట జూస్మో యెక్కడ దిక్కులేని. సచ్చిందాకింత గంజిబొయ్యి. 

జగదీశ్‌ ! ఈ రెండు దినాలు మీ వాళ్లతోనుండు మీ తమ్మున్ని గూడ బడికి 
దోలేయి. సరే యిక మీరు వెళ్లండి. 


48 లోక మలహరి నవలలు 


మళ్లీ ఆ ఉపాధ్యాయ దంపతుల కందరు జెప్పి వెళ్లి పోయింరు. వాళ్లతో 
బాటు జగదీశుడు గూడా పోయిండు. 

నాటి రాత్రి రాజాలు గూడా యీరనింట్లోనే వుండి అందరూ ఆ రాత్రి కొంత 
ఇష్టాగోష్టితో గడిపి నిద్రించింరు. 


10 


ఆ మరునాడే పురుషోత్తమరావు హెడ్మాస్టరును వీడ్మొలుపు దినము. మిగతా 
ఉపాధ్యాయులు, కొందరు విద్యా ప్రియులు గలిసి తేనీటివిందు ఏర్పాట్లు జేసుకొన్నారు. 
పలుకు బడిగల కొందరు పెద్దలు మరియు మన కిష్టారెడ్డిగారు వచ్చిరి. శలవుల్లో 
ఇంటికి వచ్చిన వారి కుమారుడు సురేందర్‌రెడ్డి కూడా పొల్గొన్నాడు. అందుండి ఒక 
ఉపాధ్యాయుడు లేచి రావుగారి సద్దుణాల్ని వారి యధ్యక్షతన పాఠశాలలో గలిగిన 
అభివృద్ధిని, విద్యార్థుల యెడల వారికిగల యాదరణ, వయస్సున చిన్నవాడైనను 
వారికి గల ప్రపంచానుభవాన్ని గూర్చి బాగా వర్ణించింరు. 

తరువాత ఒకరిద్దరు నాలుగవ తరగతి బాలురు లేచి వారి మార్పు ఇక్కడి 
నుండి యగుటకు పాఠశాల విద్యార్థి బృందం దిశ నుండి తమ సంతాపాన్ని 
వెలిబుచ్చుతూ జగదీశున్ని ఉదాహరణంగా తీసికొని బీద విద్యార్థుల యెడ వారికున్న 
ప్రేమ, వాత్సల్యాల్ని వినువారు ఒళ్లు ద్రవించినట్లు వర్ణించింరు. వారి యున్నతిక్తీ, 
క్షేమానికీ, దేవున్ని ప్రార్థించింరు. ఒక ఊటకలాన్ని తమ జ్ఞాపకము గాను 
బహూకరించింరు. 

పిదప పురుషోత్తమరావు లేచి, “మహాశయులారా! నేనిచ్చటికొచ్చి మూడేండైనా 
నాకీ గ్రామాన్ని వదలిపోదామన్న కష్టంగానే ఉంది. ఐనా ప్రభుత్వాజ్ఞ తప్పని సరిగదా. 
నా భాగ్యవశాన మీ యందరి దర్శనమిచ్చటనే లభించింది. నేనిచ్చటనున్న కాలంలో 
నా విధుల్ని నేను పూర్తిగా నెరవేర్చితినో లేదో, నెరవేర్చుటకు పూర్తి ప్రయత్నాల్ని 
మాత్రం జేసినాననుకొంటాను. లక్ష్మీ పుత్రులు బీద, కుంటి, గ్రుడ్డివారికి, అనాథులకు 
దానధర్మాలు చేస్తారుగదా! అదేరీతి భారతీ పుత్రులు తమకున్న విద్యాధనాన్ని సౌకర్యాలే 
బీదవారికి దానము జేయాలి. ఈ విషయాన్నే దృష్టి పథములో వుంచుకొని నాదగ్గరికి 
వచ్చి వేడుకొన్న యొక హరిజన బాలునికింత విద్య నేర్చుతున్నాను. ఈ నా పని 
కొందరు పెద్దల్ని అసూయ అనే మురుగు గుంటలో త్రోసేసింది. దాని మహత్తేనేమో 
నా యీమార్చు. ఇద్దానికై నాకే చింతలేదు. గాని సరైన పనిని జేస్తేగూడ అసూయ 


జెగ్గని యిద్దె 49 


జనించుట లజ్ఞాకరమైన విషయం. తర్వాత ఫలితం ఉత్తమంగా యుండొచ్చు. సముద్ర 
మథన సమయంలో దేవాసురులకు ముందుగా ప్రకటమైంది హలాహలమను 
విషమేగదా! మానవుడు స్వార్థపరుడై తన బోటి మానవున్ని అధఃపతన మొనర్చుట 
గర్జించ దగింది. ఇచ్చటి కొందరు మహాశయులకు ఈ నా మాటలు కటువుగా 
ఉండొచ్చు. సత్యాన్ని ప్రకటించుటకు వెనుదీయను. నేను నా ధర్మాన్ని నెరవేర్చుటకు 
సర్వదా సిద్ధంగా వుంటాను. 

మానవులందరొకే జాతికి జెందినవారైనా ఉదరపోషణకు అనేక 
వృత్తులవలంభిస్తారు. అంతమాత్రాన జాతులెట్లు వేరగును? దేశం వృద్ధిగావాలంటే 
జాతుల గల్లంతులు విడిచిపెట్టి ఐక్యపడాలి. అంతటి విద్యావంతుడు, ప్రతనిష్టాగరిష్టుడు, 
భారతీయుడు నైన మన గాంధీ మహాత్ముడు అనేక దేశాలు దిరిగి, ఆ దేశాల అభివృద్ధికి 
కారణం, ఐకమత్యం, జాతి మత భేద రహితం, ఉన్నత విద్యయే యని దెలిసికొని 
మన దేశాభివృద్ధి నవరోధిస్తున్న ఈ భేదభావాల్ని దొలగించ దీక్షాకంకణబద్దుడై 
పలుపాట్లు పడి అనేక మారులు చెరసాల సుఖమనుభవించి, విదేశాలవారి చేతిలో 
జిక్కువడియున్న మన మాతృభూమికి “అహింస” యను సాధనచే విమోచన 
మిప్పించినాడు. మాలమాదిగలకు “హరిజను” లను ముద్దుపేరిడి, వారి అభివృద్ధికై 
పలుపాట్ల ననుభవించి, వారి పల్లెయందే తన నిరాడంబర కుటీరాన్నేర్పరచుకొని 
యా 'అహింసి యను చక్కని మంత్రాన్ని భారతీయులందర కుపదేశించి మన కొరకై 
తన ప్రాణాల్ని సైతం ధారబోసిన యా అమరజీవి, మార్గదర్శియునైన మన “బాపూజీ 
యాదేశాల్నప్పుడే మరచినారా? అట్లయిన వారి యాత్మ శాంతిని బొందుతాదా? 
“మానవ సేవయే మాధవ సేవ” యను నీతిని మరువరాదు. ఇప్పుడు శిశు విద్యకన్న 
వయోజన విద్యయే ముఖ్యం. అందుకై మీరు మీ శక్తికొలది విద్యావ్యాప్తికై పాటు 
బడండి. కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడక పాఠశాలాభివృద్ధికై పాటు బడండి. 
వయోజన పాఠశాలను గూడా ఏర్పరచి బీద విద్యార్థులకు పలకలు, పుస్తకాలు ఇప్పించి 
ప్రోత్సాహపరచండి. మీరందరైక్యంగా మీ గ్రామాన్ని మాత్రం అభివృద్ధి పరచండి. 
దేశ సౌభాగ్యమనే తటాకానికి గ్రామాలే సెలయేళ్లు. ఈశ్వరుడు మీ సంకల్పాల్ని 
నెరవేర్చుగాక “జైహింద్‌”. 

తరువాత కిష్టారెడ్డిగారి కుమారుడు సురేందర్‌ రెడ్డిగారు (బి.ఏ., విద్యార్థి) 
లేచి సభనుద్దేశించి. 


50 లోక మలహరి నవలలు 


మహాశయులారా! ఇప్పుడు శ్రీ పురుషోత్తమరావు గారు చెప్పిందంతా 
విన్నారుగదా! వీరిప్పుడుపదేశించిన (ప్రతి యుద్యమమంత ఆచరణీయం. 
విద్యావంతులకు విద్యావంతులతోనే కాలక్షేపం. ఒక ఊళ్ళొ ఒకరిద్దరే 
విద్యావంతులున్నా సరిపడదు. వారాగ్రామంలో ఉండలేరు. ఎందుకనగా వారి 
కాలక్షేపానికి విద్యజ్ఞనం లేకపోవుటే. తరువాత వాళ్ళే పట్టణాన్నైనా ఆశ్రయిస్తారు. 
ఇంతకన్న మంచి తరుణం దొరకదు. ఇప్పుడుక్కిడ ఇందరము గూడియున్నాము. 
ఇదే మంచి ముహూర్తం, “మనోజయంతుమాండవ్యో” విద్యాసేవ జేయుటకిప్పుడే 
ప్రతిజ్ఞల్జేస్తాం. ప్రస్తుతం మనం జేయవలసిన పనులు మూడు. 

1. ప్రభుత్వ పాఠశాల బీద విద్యార్థులకు విద్యాసౌకర్యాలు గల్పించి క్రొత్తవారు 

జేరుటకు ప్రచారమొనర్చుట. 

వయోజన రాత్రి పాఠశాలను నడుపుట. 

ఒక గ్రంథాలయము స్థాపించి అందు విరివిగా గ్రంథాలు వార్తాపత్రికలు 

సమకూర్చుట. 

మన మందరమిప్పుడే ఇందుకు పునాదులు సిద్ధపరచాలి. శక్త్యానుసారం 
ప్రతివారు కొంత డబ్బు నీయాలి. గ్రంథాలయానికిల్లు కావాలికదా? గ్రామ మధ్యనున్న 
మా యిల్లొకటి ఇప్పుడు ఖాళీగానే పడున్నది. దాన్ని మా నాయినగారు అర్చిస్తారని 
నే నాశిస్తున్నాను. ఇక లేవుడు మీ జెదార్యాల్ని ప్రకటించుడు. ఇంతటి మహోత్మృష్ట 
సమయం పదేపదే రాదు. మన మీ యశాశ్వత ప్రపంచములో వుండికూడ శాశ్వతకీర్తి 
నార్జిస్తాము. పెద్దలముందు ఇంతకంటే అధికం చెప్పజాలను “జైహింద్‌”. 

వరుసగా ఈ యిరువురు యువక విద్యారత్నాల ఉపన్యాసం విని 
సభవారందరిలో, మీదు మిక్కిలి శ్రీకిష్టారెడ్డిగారిలో గొప్ప పరివర్తనం గలిగింది. అందరూ 
ఉత్సాహంగానే చందాలు ప్రోగుజేసినారు. శ్రీ కిష్టారెడ్డి తన కుమారుడు జెప్పినట్టుగా 
తన స్వంత యిల్లును గ్రంథాలయాని కర్పించిండు. ఈ కార్యనిర్వాహకానికి 
కార్యవర్గాన్నెన్నుకొని శ్రీ కిష్టారెడ్డిగారినే అధ్యక్షునిగా జేసినారు. వెతుక్కోనవసరం 
లేకుండా గ్రంథాలయ నామం “పురుషోత్తమ గ్రంథాలయ” మని యుంచుటకు 
సభ్యులందరు ఏకగ్రీవంగా ఆమోదించింరు. “తమ జ్ఞాపకార్థం” ఒక బంగారుంగరం, 
పట్టుత్తరీయంతో రావుగారిని సన్మానించింరు. తేనీటి అనంతరం సభ ముగించబడ్డది. 

తరువాత శ్రీ కిష్టారెడ్డిగారు రావుగారి యెడ తాను ప్రవర్తించిన రీతిని 
స్మరించుకొని తన కృత్యాన్ని మిక్కిలిగా అసహ్యించుకొని తాను స్వయంగా 


జెగ్గని యిద్దె 51 


రావుగారింటికి వెళ్లి పశ్చాత్తాప పడి, “వారిని సకుటుంబంగా ఒకనాడు తన ఇంట్లో 
అతిథులుగా యుండవలసిందని వేడుకున్నడు. అట్లే జరిగింది. 

మర్నాడు యీరడొచ్చి, దొరా! పంతులయ్య బదిలైందట. పోరడాల్లెంట 
బోతనంటొండు. ఇయ్యల్ల గడిసేపు ఇంటికాడుండి సాగదోలత్త. 

పొయిరా? పిల్లగాడు వాల్లెంటబోతె మంచిదే. మంచి తెలివైనవాడని మాస్టరు 
జెప్పిండు. ఏమైన గావలిసుంటె జెప్పు. 

ఏమద్దన్నడు దొరా పంతులు! సదువు జెప్పినయ్యల రునంల బడ్తినని 
లావుచింతుంది. పొల్లగాడు నాలుగచ్చెరాలు నేర్సి శాకిరిజేసి తేర్చుకుంట డాల్లకే. 
మీదగ్గెర దీస్మున్న రునమే గద? యెవలదన్నాక్క్మలదుండనే వుంటది. మరంత పనిబడ్తె 
తమకన్న నాకోలన్నున్నరా? యేమో ఆన్నింత బుద్ది బుట్టినందుకు మీ పాదాల 
దర్శానింత నేర్తె యేమన్నాయె ఆడు జంపాయించెదాక మేం బతికితె జూత్తం. యేన్లు 
దెచ్చుకొని యేన్లేదింటదట. పెద్దపెద్ద దొరల జీతాలు యెన్నేయిలున్న మల్లా 
అప్పులంగడేనట. వాడొగాల్ల యేదన్న నౌకర్లబడె ఆన్గాన్మెజాలది. యింక మాకేం 
బెడ్తడు, అయిపాయె వాల్లన్న సుకపడని. 


11 


కాలచక్రం ఎడతెరపిలేకుండా అదే పనిగా తిరుగుతొంది. ఎన్నో బుతువులూ, 
కాలాలు పదే పదే మారుతోన్న, ప్రకృతియందలి ప్రతి వస్తువూ కాస్తో కూస్తో మార్చు 
జెందుతోంది. అన్నిటితో బాటు మన జగదీశునిలో గూడా గొప్ప మార్చైంది. మునుపటి 
జెగ్గడుగాడు. ఆ భాష యిప్పుడసలే గాదు. పచ్చి గ్రామ్యభాష వానికి స్వప్పప్రాయమైంది. 
ఐనా మునుపటి పట్టుదలలో లోటేమీ రాలేదు. ప్రతి పరీక్షయందు, ప్రతి యాటల 
పోటీలల్లో మొదటి గ్రేణిగా వస్తున్నాడు. ఎన్నో బహుమతులను గూడా పొందినాడు. 
నగర నవీన చలనచిత్ర, యుపాహారాది అభిరుచుల వలలో చిక్కలేదు. మంచి 
సన్మిత్రులు గూడా బాగానే ఉన్నారు. ఇన్ని మార్పులైనా తన పూర్వస్థితినెంత మాత్రమూ 
మరువలేదు. 

జగదీశుడు విద్యలో పోరాటం సాగించి రమారమి ఏడేండ్లు దాటినై. ఈ 
పోరాటమందే వాని వయస్సు పద్దెనిమిది సంవత్సరాల్ని వెనుకకు నెట్టేసి, పందొమ్మిదో 
వత్సరంలో అడుగేసింది. మొన్నటి ఏప్రిల్‌లో మెట్రిక్‌ పరీక్ష నిచ్చి మాస్థారుగారి 
యాజ్ఞచే స్వగ్రామానికొచ్చినాడు. జూన్‌ పదకొండవ తేదీ నాటి యాంధ్రవార్తా 


52 లోక మలహరి నవలలు 


షత్రికయందు తన పేరు ప్రథమ శ్రేణియందు ముద్రింపబడియుంది. గ్రామస్టులందరు 
వాని యున్నతికి సంతోషపడ్డారు. కనిపించినపుడెల్లా చురచుర జూస్తూ, లోలోన 
మండిపోతూ, పైకి వినరాకుండా శపించేవాళ్లు గూడా లేకపోలేదు. “మాలమాదిగలకేమి 
చదువుల్రా?” యనేవాళ్లు, “సరస్వతి వాట్టిపిచ్చి ముంధ, ఇంత గుడ్డి ముంధను ఆ 
బ్రహ్మదేవుడెట్టా చేపట్టాడురా? మాల, మాదిగలు అపవిటత్రులని యెంచగూడదూ?” 
అనియు, “దాతాదరిద్రః కృపణోధనాఢ్య” యను నీతిశాస్త్ర శ్రోకమందలి, “రాజాకులీనః 
స్సుకులీనసేవ్య” యను పాదాన్ని మాటిమాటికితోంతతరీనా” యను రాగమువలె 
గుంజుచు “ఇవి గలవాడు అప్టదరిద్రుడై, పిసినారి నాగన్నలు అపష్టైశ్వర్యాలో తులదూగుట, 
పాపాత్ముడు దీర్చాయుష్మంతుడగుట, మంచి పుణ్యాత్ముడల్పాయుష్ముండగుట, 
కులహీనుడు పాలకుడగుట, ఉత్తమ కులజుడు సేవకుడగుట,” యని వెనుకటెవడో 
వ్రాసినవాడు వెట్టి దద్దన్న గాడోయి. అని తన వెంటనున్నవానికి వెనునెంట తాత్పర్యం 
గూడా జెప్పుచు “ఇగ కలియుగం యెక్కువ దినాలుండదోయి. కాలాల విపరీతాలు 
జూడు? పదిహేను పదహారు సంవత్సరాలకే పురుషులు యవ్వనులై సంసారంలో 
దిగజారుట, స్త్రీలు పదమూడు పద్నాలుగేండ్లకే సంతానవతులగుట మళ్లీ ముప్పై 
నలుపయేండ్లకే ముసలివారై మూలకు బడిపోవుట. ఇంకా విను, కులాలు, మతాలు 
లేకుండా వొఘని చిప్పలో వాఘనికి దినిపించే హోటళ్లూ, సృష్టికి ప్రతిసృష్టి గావించిన 
విశ్వామిత్రుడేమోకని, మన సినీమాలైతె ఆ బహ్మ దేవునికన్న పదారుబాళ్లు మిన్నగా 
వుంటాయి. ఇవన్నిటి నేమంటారోయి, యుగసంధి మార్పులు గావూ?” అని యేమేమో 
వేదాంతమంతా వల్లెవేస్తూండిరి. నోటికొక్కటి చొప్పున దూషణమో, భూషణమో 
వెళ్లు చుండేది. కాని మన రెడ్డిగారికి వీనిమీద (ప్రేమ ఎక్కువ. గాన ఎవరూ ముఖముపై 
మాత్రం ఏమీ అన సాహసించకుండిరి. “కలియుగము” అనే గ్రంథం నుండి ఒక్కొక్క 
పుట సమాప్తినొందుచు, తిరుగవైచిన కొలది అందరికీ అట్టి వేదాంతమంతా అడుగున 
బడిపోతుండెను. 

కిష్టారెడ్డిగారి కిప్పుడీతాకికాలో యేమి పనిలేదు. కొడుకు అదే తాలూకాకు 
తహశీల్‌దారు. ఆయన తాలూకాకు లోబడియున్న ఊళ్లల్లో వయోజన బడులను, 
బాల బాలికా పాఠశాలలను మిక్కిలిశ్రద్ధగా చూస్తుంటాడు. గ్రామస్థులతో విద్యా 
విషయాల్లో ప్రసంగించి కావలసిన సహకారం చూపిస్తాడు. మొత్తంపై నూనతమైనా, 
మంచి పేరు సంపాదించుకున్నాడు. 


జెగ్గని యిద్దె 53 


కిష్టారెడ్డిగారి యాధిపత్యాన ఆ గ్రామం అన్ని విధాల అభివృద్ధిలోనే ఉంది. 
విద్యా కృషి తీవ్రంగానే జరుగుతోంది. హరిజనులేమి? రజకనాపకులేమి? ఈ కుల 
మాకులమనక అన్ని కులాలవారు తమ పిల్లన్ని క్రమంగా విద్య నేర్చుటకు 
తోలిస్తున్నారు. ఆ విద్యాసంస్థ బీద విద్యార్థులకు ఉన్నత విద్యాసౌకర్యాలు గలిగించుచునే 
వుంది. ఇప్పుడానగరము విద్యానగరమువలె కొత్త శోభల్ను గురిపిస్తోంది. 

జగదీశుని యుత్తీర్ణతచే పురుషోత్తమరావు దంపతులు మిక్కిలిగా 
మురిసిపోయింరు. ఈ సంగతి సురేందర్‌ రెడ్డి గారిక్కూడా తెలిసి వొంగిపోయిండు, 
ఒకనాడు పురుషోత్తమరావుగారిని పిలిపించుకొని జగదీశుని ముందరీ విద్యావిషయాల్లో 
పరస్పర అంగీకారాల్తో విశ్వవిద్యాలయానికి దోలుటకు స్థిరమై పోయింది. చాలవరకు 
వ్యయాల భారం తన మీదనే వేసికొన్నారు రెడ్డిగారు. విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్ట 
బడ్డాడు జగదీశుడు. 


12 


జగదీశ్‌బాబూ! ఎట్లాగూ నీవు వివాహ మాడువాడవేగదా! నా సహోదరి నీకు 
నచ్చిందంటే నేనెంతో అదృష్టవంతున్నాతాను. ఏమంటావు? 

అయ్యా! “రామాయణ మామూలాగ్రంగా విని, రామునికి సీతేమిగావలె” 
నని యడిగినట్లున్నదీ కథ. నా చరిత్రమంతా విని ఇట్లంటావేమి. నేనే కారణంచేత 
తమకు నచ్చితినో ఆశ్చర్యం. కులమా? అందరు అడుగుల కిందుంచింది. ధనమా? 
పర ధనాధారం వల్లనే ఇంత దూరం రాగలిగినాను. విద్యయా? త్రిశంకుని విధంగా 
ఉంది. నన్ను మీరు హేళన చేయుట లేదుగదా! నాయుడుగారూ? 

ఛాఛా హేళనేమిటి? నీవు దరి[ద్రుడవు, నేను శ్రీమంతుడనా! ఈ కులాల 
పిచ్చిన ఇప్పుడెవరికి తట్టింది? మా ఇంట్లో ఈ వెట్టి వేదాంతం లేదు. నీవు మా 
యింటికి వచ్చి నాటి నుండి నీ ప్రవర్తనను చూస్తున్నాను. ఈ సంగతి విని మా 
యమ్మకూడా మురిసిపోయింది. “యోగ్యుడైన వరుడేకులమైతేమి?” అన్నది. మా 
వసంతక్కూడా నీపై (ప్రేమ మెండుగానే వుంది. నీ సంగతంతా వింటినిగదా, 
నాస్వీయచరిత్ర గూడా రేపటి రాత్రి నీ విక్కడుంటివా వినిపిస్తాను. నేడు కొంత 
వీల్లేకుండా వుంది. 

జగదీశుడు నగరానికొచ్చి మూడు సంవత్సరాలు వెళ్లినై. పట్టపరీక్ష కీయేడు 
చదువు తున్నాడు. సికిందరాబాదు స్టేషన్‌లో జగదీశునికి నాయుడుగారి (ప్రథమ 


54 లోక మలహరి నవలలు 


పరిచయమైంది. యువకుడైన కృష్ణానాయుడు జగదీశుని వినయ సంపత్తిని 
ప్రసంగంలోనే తెలిసికొన్నాడు. తన సోదరి మ్యాట్రికు పరీక్షకు ప్రతిదినమొక గంట 
వచ్చి సహాయపడుమన్నాడు. ఇందుకు ప్రతి ఫలం నెలకు పాతిక రూపాయి 
లిస్తానన్నాడు. కొంత తన కాళ్లమీద నడిచే యవకాశం గలిగినప్పుడు పోగొట్టుకొన 
గూడదనుకొని ఒప్పుకొన్నాడు జగదీశుడు. ఒక సంవత్సరమైంది. ఈతని కృషికి 
ఫలంగా వసంత మ్యాట్రికులో రెండవ శ్రేణి యందుత్తీర్ణురాలైంది. ఇంటర్‌ 
చదువుతోంది. జగదీశుని ప్రవర్తన నాయుడుగారికి బాగా నచ్చింది. 

జగదీశునికి నేడు ఎన్నడెరుగని క్రొత్త వికారమొకటి బయలుదేరి యాతని 
మానస సరోవరంలో ఓలలాడుతోంది. మనసు నేడు పాఠశాలపై లేదు. తన 
యంతరము, నాయుడు గారి యంతరాన్ని పదేపదే పోల్బుకొంటున్నాడు. నిజంగా 
వసంత నన్ను ప్రేమిస్తోందా? నా చరిత్రమంతా తూ. చా. తప్పకుండా జెప్పితినిగదా? 
ఇంత గొప్ప కుటుంబంలో బుట్టి, రాచ భవనాల్లో బెరిగిన యువతి మా మాలగూడెంను 
గాంచి అసహ్యపడదా? ఈ విత్తవంతులమ్మాయిని పెండ్లాడిన నా ఉద్యమం 
కొనసాగుతుందా? అనునవెన్నో ప్రశ్నలుత్సన్నమై ప్రత్యుత్తర నిరీక్షణలేకుండానే 
అదృ్భశ్యమౌతున్నాయి. అందు కొంతవేళ గడియారంవైపు చూచుటకే గడిచింది. మిత్రులు 
ఈతని వైఖరినిగాంచి ఆశ్చర్యపడ్డారు. నేటి జగదీశుని యాందోళనం వారికేమీ 
అర్థంకాలేదు. తెలుసుకొందామని అడిగింరుకూడా. అసలు సంగతి తెలియనిస్తేగా 
తెలిసేది? స్నేహితుల గుడ్డి ప్రశ్నలకు కుంటి జవాబులో నోరెత్తకుండా జేసేసిండు. 
“ఒంట్లో సుస్తీగా ఉందిరా” అన్నాడు. నాలుగ్గంటలైందే తడవు. బయలుదేరి నాయుడు 
గారిల్లు చేరిండు. మామూలుగా వసంత వేడి పాలగ్లాసుతో ప్రవేశించి బల్లపై యుంచి 
“గుడీవినింగ్‌” కొట్టింది. కూర్చుండి పుస్తకాల పుటలు మళ్లేస్తోంది. జగదీశుడు వసంతలో 
ఏమీ మార్పుచూడలేదు. మిక్కిలి ఆశ్చర్యమేసింది. పాపం తనవలెనే వసంత కూడా 
ఊహాతరంగాలో దోబూచులాడుతోందనుకున్నాడు. ఆమె నిశ్చలత, అమాయికత్తానికి 
సంతోషపడ్డాడు. ఇన్నాళ్లవలెగాక నేడామెను ధైర్యంగా, సావకాశంగా నఖశిఖపర్యంతం 
చూస్తూ తన్మయుడౌతున్నాడు. కాని పలుకరించే ధైర్యం మాత్రంలేదు. 

కృష్ణానాయుడు ఆరు గంటలకు ఇంటి కొచ్చిండు. కాళ్లు చేతులు కడుక్కొని 
జగదీశుడున్న చోటికి వచ్చి ఒక కుర్చీపై యాసీనుడైండు. వసంత తేనీటి కప్పుతో 
వచ్చి అన్నగారి కందించి వెళ్లిపోయింది. తేనీరు ద్రావుచు, జగదీశ్‌బాబూ! ఉద్యోగం 
స్వతంత్రమనేందుకు వీల్లేదండీ! నేనెంత తొందరపడ్డా ఇప్పుడుగాని రాజాలకపోతిని. 


జెగ్గని యిద్దె 55 


అందుకనే పెద్దలు “అధమం సేవకా వృత్తిః” అన్నారేమో? నీ చదువు పూర్తైన తర్వాత 
ఏమి చేయదలచినావు? నాయుడుగారన్నారు. 

ఏదో సంకల్పం మాత్రం “ఎం. ఏ.” తర్వాత “లా” కు సిద్ధపడాలనుంది. ఉద్యోగం 
చేయాలనిలేదు. పరతంత్రంలో యుండి నాబోటి బీద జనుల సేవ జేయలేనుగదా? 

మంచిదే ఉద్యోగంలో స్వేచ్చయనేది అమ్ముకొన్నట్లే. “లా” తర్వాత స్వేచ్చగా 
ప్లీడరీ పని చేసుకొనొచ్చు. కావలసినంత సేవ చేయుట కవకాశాలుంటాయి. నాగ్గూడా 
అదే ఉద్దేశ్యముండె, కాని మా నాయనగారు రైల్వే శాఖలో గొప్ప యుద్యోగిగా 
యున్నందున వారి అభిమతం ప్రకారం ఇందు జేరవలసి వచ్చింది అన్నాడు. ఇట్లే 
కొంత సేపు పిచ్చాపాటి సంభాషణలు జరిగినై. జగదీశుడానాడచ్చటనే నిలిచి 
పోయిండు. భోజనాలైన తర్వాత విశ్రాంతిగా కూర్చున్నారు. 

జగదీశ్‌! పూర్వం మాది గుంటూరు మండలమందలి భరతపురం. మా తండ్రి 
శ్రీరామనాయుడుగారు. మేం బుట్టకముందే ఇచ్చటికి మార్చబడ్డారు. మేం మువ్వురం 
ఈ శికిందరాబాదు నగరమందే జన్మించినాము. మా విద్యా బుద్దులన్ని ఇచ్చటనే 
జరిగినై. నా పెద్ద చెల్లెలు “అరుణి ను మా ప్రాంతీయుడూ, చుట్టమునూ అగు 
మురాంతకరావు గారికిచ్చి స్వంత యిల్లు మాకున్న కొద్దిపాటి క్షేత్రముతో బాటు 
వారికి వరకట్నం క్రింద అర్పించింరు. అతడు కూడా ఉన్నత విద్యావంతుడే కాని 
ఉద్యోగం చేయనొల్లక వ్యవసాయం చేయించుకొంటున్నారు. నా భార్య కూడా ఆ 
గుంటూరు మండులమందే జన్మించింది. ఈ యిల్లుగాక మాకు నగరమందు గూడా 
అన్ని సౌకర్యాలు గలిగిన యిల్లుంది. ప్రస్తుతం అది అద్దెపైవుంది. మా తండ్రిగారు 
తన జీవితమందే మా మువ్వురి పేర వేర్వేరుగా కొంత ద్రవ్యాన్ని బ్యాంకు 
నందుంచినారు. మా వసంత పేర ఆరువేల రూపాయిలుండెను. వానిని ఎనిమిది 
వేల వరకు దేగలిగినాను. 

మా తండ్రిగారు మరణించి మూడు సంవత్సరాలైంది. మరణావస్థలో మా 
వసంతను నాచేతిలో యుంచి కన్నీరు గారుస్తూ, కృష్ణా! ఈ చిట్టితల్లి వివాహం ఇంత 
నాచేతుల మీదుగా జరుపకపోతిని గదా? యనే చింత దప్ప ఇక నా కన్యచింతలేవీలేవు. 
ఐనా యీ నాకోరికను నీవు సంతృప్తికరంగా నెరవేరుస్తావన్న ఆశతో నిశ్చింతగా 
కండ్లు మూస్తున్నాను. యోగ్యుడైన వరునికిచ్చి, తండ్రిలేని లోటును దీర్చుమని కడసారి 
ఆదేశించినారు. నాకీ చింతగాక వేరే యేది లేదు. కష్టపడి పైకెక్కినవాడవు. కష్టసుఖాల 
అంతరం అనుభవించి తెలిసికొన్నావు. నీలాంటి యోగ్యుడూ, ప్రాజ్ఞుడు చిక్కుట 


56 లోక మలహరి నవలలు 


దుర్లభమైన పని. మా అమ్మకు గూడా నీ సుగుణ సంపత్తి నచ్చింది. వొక్క చెల్లెలి 
వివాహం జేసేసి ఒక గొప్ప భారాన్నుండి విముక్తి నొందుతాను. ఈ నా భారాన్ని నీవు 
వహిస్తావని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఏమంటావు. 


ఇంత శీఘ్రంగా ఎలా సమాధానమీయగలనండీ? నాకు పెద్దవాళ్లున్నారు 
గదా? ఇంతేగాక నా చరిత్ర నీ వొక్కడవు మాత్రమే వింటివి. మీయమ్మ, మీ సహోదరి, 
వీరు విన్న తర్వాత నా అభిప్రాయం తెలిసికొందువుగాని. నేనింత విద్యావంతున్సై, 
మా బీద హరిజనుల యభివృద్ధి కొరకు పాటుపడాలనే సంకల్పం చేసుకొన్నాను. 
వివాహ బంధనాల్లో చిక్కిన తర్వాత ఈ సేవాభావాలుంటాయా? చిక్కినా, ఏదో కొంచెం 
విద్యావాసనుండి, బీద కుటుంబంలో బుట్టి కష్టసుఖాల్నొక్క రీతిగా చూడగల యువతినే 
గాని పెండ్లాడవద్దనుకొన్నాను. ఇలాంటప్పుడు ఇంత నాజూకుగా బెరిగిన మీ చెల్లెలు 
నన్ను గట్టుకొని ఏం సుఖపడ్డాదండీ? 

మిత్రమా? తెలియనివానివలె అంటున్నావేమయ్యా? చదువలేదా నీవు? ఆగర్భ 
శ్రీమంతులిండ్లలో బుట్టి, పరమ సుకుమారంగా పెరిగి. తమ భర్తలో బాటు దేశ 
సేవా యుద్యమంలో జేరి, కత్తులు, కఠార్లు, ఫిరంగి గుండ్లను ఆట వస్తువులుగా 
నెంచి, కారాగారాల్ని ఇంద్ర భవనంగా దలచి ఎండ, వానలకు జడియక, మెరుపు 
తీగలవలె గుండ్ల వర్షాల్ని జీల్చుకొని సత్వాగ్రహోద్యమములో పాల్గొని నవ్వుతు నవ్వుతూ 
ప్రాణాల్ని సైతం అర్పించినట్టి వీరమాత భారతాంబ బిడ్డల్ని మరచినావా? వేషములు 
మాత్రం దేశ సేవకులవలె వేసికొని, స్వార్థపరులై, తోడి మానవుల రక్తాన్ని పీల్చుచు, 
చీకటి బజారుల్లో లక్షలాది ధనమార్జించిన పిశాచాలు కూడా అనేకము లేక పోలేదు. 
దేశ సేవకు దరిద్రులు, శ్రీమంతులనే భేదాలేవీ ఉండయి. దేశసేవ అనేది చెప్పితే 
వచ్చేది కాదండీ? తనంతట తానే ఉత్పన్నమై తన మేలుకీళ్లను ఎంచక తోటి మానవ 
సోదరులకు వెలుగును జూపుటకు వినియోగపడేదాన్నే సేవ అంటారు. మోమాట 
మెందుకు, ఇవన్నీ ఆ వసంతనే యడిగి తెలిసికోరాదా? 

“సరే! మావాళ్లకు వ్రాసి వారి యభిప్రాయం కనుకుంటాను. కాని విద్య 
ముగించందే పెండ్లి మాటెత్తకూడదు” అని జగదీశుడన్నాడు. 

ఈ వృత్తాంతమంతా శ్రీరావుగారికి, రెడ్డిగారికి వ్రాసినాడు. వారుభయులు 
జగదీశుని యదృష్టాన్ని గొప్పగా మెచ్చుకొనుచు పరీక్షలయ్యేవరకు పెండ్లి ముచ్చట్లు 
ఏవీ వద్దని తెలిపినారు. 


జెగ్గని యిద్దె 57 


ప్రతి దినం వసంత దర్శనం కలుగుతనే వుంది. అవకాశం కలిగినపుడెల్లా 
జాతి సేవకు సంబంధించిన పాఠాలనే ఇస్తున్నాడు. కావలసినన్ని, పుస్తకాలు వెదకి 
తెచ్చిస్తున్నాడు. 

పరీక్షలు ముగిసినై. ఫలాలుకూడా వెళ్లినై. వీళ్ల విజయానికెల్లరు మిత్రులు 
శుభాకాంక్షలు పంపుకొన్నారు. జగదీశుడు ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి. మరియు వసంత 
ఇంటర్‌లో ప్యాసైనారు. 


13 


వసంతా, జగదీశుల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. పలువురు పండితులు, 
ప్రముఖులు, బంధుమిత్రులంతా పాల్గొన్నారు. ఆదర్శప్రాయమగు ఈ వర్ణాంతర 
వివాహాన్ని కొనియాడి వధూవరుల నాశీర్వదించింరు. 

నాయుడుగారి దిశనుండి ఒక గొప్ప విందు ఏర్పాటు జరిగినది. అందునేకులు 
పాల్గొన్నారు. ముందుగా రావుగారులేచి గ్రామాల్లోని నిరక్షరాస్యతను నిర్మూలించుటకై 
విద్యావంతులెల్లరు ఎంతైనా కృషి చేయవలయునని విద్యా విషయంలో బాగా 
వ్యాఖ్యానించిన తర్వాత రెడ్డిగారు లేచి. మిత్రులారా! ప్రస్తుతం కులము, మతము 
అనే కట్లచే అనేక యిబ్బందులు కలుగుతొన్నై. ఒక్కొక్క కులములో స్తీ ఒకవేళ బాగా 
చదువుకొనియున్నా చదువుకొన్న వరుడు దొరకక ఏ శుంఠకో అంటగట్టవలసి 
వస్తున్నది. ఇందు మూలంగా కొన్ని కులాల్లో స్త్రీ విద్యంటే మొదటికే వ్యతిరేకిస్తున్నారు. 
అంతే గాకుండా పురుషుడే విద్యావంతుడై, విధిలేక ఒక విద్యలేని దద్దమ్మను పెండ్లాడినా, 
ఆ సంసార శకటం బాగా నడువదు. భర్త ముందరికీడుస్తుంటే భార్య వెనక్మీడుస్తాది. 
కాబట్టి ఈ వివాహం ఆదర్శంగా వుండి నిజమైన ప్రేమకు కులము, మతమనేవేమీ 
అద్దురావని నిరూపించింది. ఇంతకూ కారణమైందేది? అదే. 

“జెగ్గని యిద్దె” 

“ఈ ధ్వని ఎవరిది?” 

“ఆ ముసలాయనెవరు?” 

జగదీశుని తాతయగు వృద్ధరాజాలు, “ఇంతకూ కారణమైందేదీ” అని తర్వాత 
చెప్పబోవునంతలోనే ఆవేశాన్నాపుకొనలేక వెంటనే వణుకుచున్న కంఠంతో “జెగ్గని 
యిద్దె” అన్నాడు. అచ్చటున్నవాళ్లంతా ముసలివాని సమయోచిత ఉత్తరానికి 
ఆశ్చర్యపడ్డారు. 


58 లోక మలహరి నవలలు 


“జెగ్గని యిద్దె” గాదు తాతా! “జగదీశుని వైదుష్యం” అన్నాడు నాయుడుగారు. 
మిత్రులు, బంధువులంతా ఎక్కడి వాళ్లక్కడ వెళ్లి పోయింరు. నగరమందే 

యుండి ప్రాక్టీసు ప్రారంభించిండు జగదీశుడు. జోరుగా సాగుతోంది. అందరు 
వకీళ్లవలెగాక న్యాయసమ్మతమైన దాన్నే తీసికొని వాదిస్తాడు. అసలు కోర్టుకెక్కుటకు 
పూర్వమే వాది ప్రతివాదుల్ని పిలిచి సంగతి సందర్భాలు తెలిసికొని సాధ్యమైనంతవరకు 
అచ్చటనే పరిష్కరించి తోలిస్తాడు. ఈతని వాక్చటిమ, న్యాయశీలత, బీద జనాదరణము, 
అనేకుల్నాహ్వానిస్తున్నది. ఓటమన్న దెరుగక పట్టిన పట్టులందెల్ల నెగ్గుతోండు. 
ఆదాయములో దైనందినాభివృద్ధి జెతోంది. తన గ్రామములోని హరిజన వాడలోనే 
యొక చిన్న ఇల్లు నూతన పద్ధతిపై గట్టించి, దాని చుట్టు చిన్న ప్రహరి, లోపల 
పూల చెట్లు వేయించిండు. గూడెము వాల్లంతా మంచి నీటికై అదే బావికి వస్తారు. 
ముసలి రాజాలును బిడ్డతో సహా తన ఇంటికే పిలుచుకొని వాళ్లకన్ని సౌకర్యాలు 
చేసిండు. 

ఒకనాడు జగదీశుడు వసంతా సహితుడై పట్టణం నుండి ఇంటికొచ్చిండు. 
కొంతసేపటికి పనినుండి వీరన్న గూడా ఇల్లు చేరిండు. కొడుకూ, కోడలు 
నమస్మరించినారు. “సల్లగ బతుకుండ్రి” అని దీవించి చెమటతో నిండిన దేహాన్ని 
తుడుచుకొంటూ గూర్చున్నాడు. చిన్ననాడు తాను “నాకు సదువు జెప్పియ్యే, మిమ్ములను 
గూసుందబెట్టి నడ్బుత” అన్నమాటలు “సదువుకోనిరా, సదువచ్చినంక నీ కాలుకు 
మన్నంటనీయడు” అన్న తాత మాటలు ఒక్కసారి జ్ఞప్తికొచ్చినై. తల్లిదండ్రులకు శ్రమ 
మాత్రం ఏమీ తగ్గలేదు. హృదయం నిండుకొచ్చింది. 

నాయనా! నీశక్తులు క్షీణిస్తోన్నై అమ్మగ్గూడా అంతె మీ రీ కష్టమైన పని నిక 
మీదట చేయకండి. ఇంట్లోనే యుండండి. ఇంకెంతకాలం మీకు చేతనౌతుంది? మీ 
ఈ (శ్రమని జూస్తే నాకు చాల కష్టంగా వుంది. ఇప్పుడు మనకేమి లోటున్నది. 

సరె మంచిదే. తాతల్నాట్నుంచి వాల్ల పనిమీద బతికి. యిప్పుడింతన్నం 
దొర్మంగనే యిడ్సిపెడ్తె మంచిదా? మరి ఆల్లింట్ల యెవుసం పనిమీద దిర్గెటోల్లెవ 
లున్నరు? పనంత నా మీదనే యిద్సిపెట్టి గూసున్నరు. మరి నన్నేమైన బరువు కట్టంగిన 
జెయ్యనిత్తరా? మొన్న గింత దగ్గుబడిశం బట్టిందో లేదో అయిదారు రూపాయిలిచ్చి 
డాక్టరు సాబును తోలుకొచ్చింరు. 

“అత్తయ్యా! నువ్వు కొంత విశ్రాంతి దీస్కో పాత్రలు నేను గడుగుతాను. 
చిన్నమ్మా, నేను కలిసి వంట గూడా చేస్తం ప్రొద్దస్తమానాలు ఎడతెరపిలేకుండా పని 
జేస్తుంటావు. ఇంకా మీకు చేతనౌతుందా? వసంత అంది. 


జెగ్గని యిద్దె 59 


నా బంగారి తల్లి! యీ మసిబోల్లు నీక్యాడ గడుగత్తయి బిడ్డ! దామర 
కమ్లాలసొంటి నీ చేతులు కమిలి పోవూ? నువ్వు దొరసానోలె గూసుండు నీకేం 
శెరబిడ్డా! నీకొక్కదానికి గూసుండ బుద్దిగాకపోతె మీ సిన్నమ్మ, నువ్వు మాట్లాడుకుంట 
గూసుండుండ్రి అంట గడిసేపట్ల జేసేత్త. 

అత్తమ్మా! మేం బంగారు తల్లులం గాదు. మా చేతులు దామరకమలాలు 
గావు. అవి కమిలిపోవు గూడా. అందరోలె మేమూ మనుషులమే. ఉదర పోషణకై 
ప్రతి వాళ్లూ ఇంతో అంతో పని చేయాల్సొస్తాది. జిహ్వచపలత వల్ల రకరకాల పిండి 
వంటలు మెక్కుచు, తిన్న యాహారాన్ని సైతం జీర్ణం చేసేందుకైనా ఇంత పనిచేసే 
పాపానబోక, మేం దొరలం, దొరసానులమనుకొనే అనేక స్త్రీ పురుషులు బెషధాలయాల 
పరిమితి నధిక పరుస్తున్నారు. ఇక కాయకష్టంచేసి పొట్టబోసికొనే బీదవారో! 
“చస్తామన్నా పురుసతులేదు” అన్నట్లు, “విశ్రాంతి అనే దెరుగక విదీ, విరామం లేకుండా 
పని చేస్తూ కృషించే అవయవాలకు సరిగా ఆహారాన్నందించలేక, డాక్టర్ల ఫీజులు 
చెల్లించు శక్తిలేక, అకాల మృత్యువాత బడుతున్నారు. అంటే ఓ (ప్రక్క తిన్నదాన్ని 
జీర్ణించుకోలేక మరో ప్రక్క తినేందుకు లేక ఏ సగం కడుపుకు, మాడిందో, ఎండిందో, 
కుళ్లిందో దినుకుంటా, తన సంతాన క్షుద్భాధను జూడలేక కుమిలీ, కుమిలి మిత్తి 
కెరైతోన్నారు. 'గొప్పోళ్లు మనుకొను స్త్రీలే ఎక్కువ రోగిష్టులైతారు. అంటే ఇటున్నపుల్ల, 
అటుబెట్టకనే. 

భూమ్మీద జన్మించిన ప్రతివాళ్లు ఇంతో అంతో పని జేస్తేనే, అందరికి 
సమానమగు పని, భోజనం చిక్కుతాది. స్తీ లెంత శ్రీమంతులైతేమి? ఇంటి యందలి 
వంటలు స్వయంగా జేయుట, వివిధ గృహకృృత్యాలు నెరవేర్చుకొనుట, తమ సంతానాన్ని 
సన్మార్గమందు ప్రవేశపెట్టుటకు ప్రథమ సోపానాల్ని నిర్మించుట, అజ్ఞాన తిమిరంలో 
బడి తికమక లాడుతోన్న మన సోదరీమణుల్ని జ్ఞానదీపికచే వెల్తుర్ని జూపి, నిజమైన 
బాట తెలిపి వారి కర్తవ్యంలో వారిని (ప్రవేశ పెట్టుట, ఇలాంటివి యెన్నో 
జేయవలసినవున్నై. “మే మబలలం, గాజులు దొడుక్కొనేవారం, బురఖావేసికొని ఇంట్లో 
గూర్చుండుటే మాపని” అనుకోక పురుషుల కన్నివిధాలా సహాయపడుతూ, సంసారాన్ని 
స్వర్గ ధామంగా జేసుకోవాలి. ఇంటి పెరట్లో ఫల, పుష్ప, శాకాల చెట్లను, పెంచికొనుట, 
తమకు, తమ పిల్లలకు దుస్తులు స్వయంగా సిద్ధము చేసికొనుట, ఇంకా ఎన్నో 
గృహోపకరణాల్ని చేసికొనుట, ఏమాత్రం తీరిక గల్లినా రాట్నంపై నూలు దీయుట, 


60 లోక మలహరి నవలలు 


ఇవన్నిటిని తెలివిచే చేసుకునేందుకు “విద్య” కావాలి. జాతి, మత, భేదాల్ని గూట్లె 
దాచి పెట్టి అందరూ విద్య నేర్వాలి. 

ఇంకా విను అత్తా! గర్భందాల్చిందాదిగా యెట్లు మెలగాలి శిశువుల పెంపకం 
మొదలగు విషయాలు దెలియక ఎందరో తల్లులు పిల్లలు ఘోర మరణాలపాలైతున్నారు. 
మన దగ్గర్నుందే విజ్ఞానాన్ని గ్రహించి మనను సోమరులనుగా జేసిన పాశ్చాత్యులు 
“'భూణపతనాలు, శిశు మరణాలు, లాంటి వేవీలేక “శిలా విగ్రహాలకు మల్లె దీర్హకాలం 
జీవించ గలుగుతొన్నారు. ఇప్పుడు “విద్య అనే నయనాంజనాన్ని మన మందరం 
వేసికొని, సంసారమనే సాగరంలో మునుక లేస్తూ, మంచి ఆణిముత్యాలచే వండిన 
అలచిప్పలనేరి కూర్చాలి. అప్పుడే “బంగారు పిచ్చుక” అను పేరు పొంది, సకల 
సంపదల కాలవాలమై, దారి(ద్యసంకటాన్ననుభవిస్తాన్న మన భారత మాత 
పూర్వవైభవాన్ని పొంది ఆదర్శప్రాయంగా ఉంటాది. అందుకు మన మెల్లరం 
సన్నద్ధులమై యుండాలి. కాని “బంగారు మనిషిని అరిగిపోతాను, అని బురఖా 
వేసికొని మూలగ్గూర్చున్ను నా పేరు గూడా దేశద్రోహుల పంక్తుల్లో రక్తవర్ణపు శిరాతో 
వ్రాయవలసిందే. 

అబ్బ! అబ్బ! ఇంతాంత గ్యానం గాదు తల్లీ! దున్నపోతులసొంటోలైన ఇది 
గిట్టింటే మాంచి బుద్దిగ్యానం నేరుస్తరు. ముసలితనానికి నేనేమి నేరుస్తగని నీ యసొంటి 
అయిసు పిల్లలగ్గిన ఈ గ్యానం జెప్పి తొవ్వల బడగొట్టుబిడ్డ - ఇగ నాదేముంది. 
మనుసు మనుమన్ని జూడాలంటొంటె, కాల్లుకాటిని జూస్తామంటొన్నై మా జగదీసు 
నదురుట్టం మంచిది. సకుల గ్యానాలు నేర్చిన భార్య దొరికింది. 


TE 


జెగ్గని యిద్దె 61 


తరువాత 


వసంతా జగదీశులు నిరక్షరాస్యత నివారణ దీక్షాకంకణబద్దులై రేయింబవళ్లు 
తెరపిలేకుండా కృషి చేస్తున్నారు. సురేందర్‌రెడ్డిగారు కూడా ఈ బీద జనోద్ధరణకై 
కావలసిన సహాయం చేస్తూనే వున్నారు. ఇంకెంతో మంది యువజన విద్యావంతులు 
ఈ ఉద్యమంలో జగదీశున కన్నివిధాలా సహకరిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలం 
దంతటనూ వయోజన పాఠశాలలు స్థాపించబడి ఎందరినో అక్షరాస్యులుగా 
జేయుచున్నవి. ఆ గ్రామాల్లో స్వయంగా గ్రామవాసులే, పారిశుద్ధ్య, గ్రామపంచాయితీ, 
సహకార, పరపతి సంఘాలు స్టాపించుకొని ఆరోగ్య సూత్రాల్ని సక్రమంగా పాటిస్తూ 
స్వార్థపరత్వమనే పిశాచాన్ని తరిమివేస్తూ స్వార్థత్యాగమనే దేవత నారాధిస్తూ ఒండొరుల 
కష్టసుఖాల్లో పాల్గొంటూ, వృత్తి విద్యలు, చేతిపనుల్లో గూడా మంచి సామర్థ్యము 
సంపాదించుకొనుచు ఆదర్శ జీవితాన్ని గడుపుతున్నారు. సిద్దేశ్వరుడు (సిద్ధడు), 
చంద్రకళ (చెంద్రి గూడా ఉన్నత విద్యల నభ్యసించి ఈ ఉద్యమములోనే కృషి 
చేస్తున్నారు. భారతమాత (ప్రసన్న కరుణామృతాన్ని జిలుకుతూ ఆ ప్రాంతాల్లో 
విహరిస్తూన్నట్టుండను. 

మన భారతావని హిమగిరి నుండి కన్యాకుమారి, బ్రహ్మదేశమునుండి సింధువు 
వరకు ఇదే విధంగా ఎప్పుడు మారునో? అందుకుగాను మన ప్రధాన మంత్రియగు 
పండిత జవహర్‌లాలుగారు ఎంతో కృషి చేస్తున్నారు. భారతాంబ పుత్రులము, 
పుత్రికలమునగు మన మెల్లరము చదువుట, చదివించుట మూలమున మన 
యాశయములు నెరవేరగలవు. 


ఓం శాంతిః 


rr mm 


62 లోక మలహరి నవలలు 








ఖింటుయి 


4 సాంఘిక నవల € 











పూజ్యులు, నా జననీజనకులగు 


శ్రీ లోక లక్ష్మయ్యగారు, 
శ్రీ లోక వేంకమాంబ గారికి 
భక్తియుక్తంగా ఈ నవలను అంకితమిస్తున్నాను 
ఇట్లు 
లోక మలహరి 
బీబీపేట 





64 


మున్నుడి 


a 


పద్మశాలీలు వారిలో వారు మోపుకొను నేరాలు అందుకు విధించుకొను 
ప్రాయళ్ళిత్తాలు, వారిపై జరిగిన గ్రామాధికార్ల దౌర్జన్యాలు, నేతమిల్లుల పుట్టుకచే 
చేనేత పనికి దెబ్బపడి పారిశ్రామికులు బట్టా పొట్టకు నానా బాధలు పడుట, బొంబాయి 
గుడ్డ మిల్లుల ఉద్యోగాలు, డిపోదారుల అత్యాచారాలు, దోపిడీలు, పద్మశాలి సంఘాలు, 
పరపతి సహకార సంఘాల సంస్థాపన, వానిద్వారా నైతికంగా, ఆర్థికంగా బాగుపడు 
సూచనలు మున్నగునవి ఈ నవలయందు పొందుపరచబడినవి. 

పూర్వస్థితి స్మారకమునకై, పలుచోటులందు పలువిధములుగా జరిగిన 
యంశముల సారమే కల్పన గాథగా వ్రాయబడినది. ఇందలి పాత్రములన్నియు గూడా 
కల్పితములే. 

'జెగ్గని యిద్దె' అను పల్లెటూరి భాషా నవల తరువాత ఇది నా రెండవ రచన. 

ఈ నవల ముద్రణకై ఈ దిగువ పేర్కొన్న మహాశయులు కడు ఉదార 
హృదయాలతో ద్రవ్యసహాయం చేసినారు. వీరికి శ్రీ జగదీశ్వరుడు ఆయురారోగ్య 
సంపదల నిచ్చుగాక. 

ఇట్లు 
గ్రంథకర్త 


65 


హైదరాబాద్‌ రాష్ట్ర పద్మశాలి మహాసభ మరియు 
చేనేత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి యగు 
శ్రీ గుంటక నరసయ్య పంతులుగారి అభిప్రాయము 


శ్రీ లోకమలహరి గారిచే రచింపబడిన “సంఘము” అను నవలను సాంతముగ 
చదివి చూచితిని. ఇది పద్మశాలి సంఘమును దృష్టిలో పెట్టుకొని వ్రాయబడినది. 
ఇందు కుల పెద్దల దుండగములు, గ్రామాధికారుల దౌర్దన్యములు, యుద్ధకాలములోని 
నూలు విక్రేతలగు డిపోదారుల దోపిడీలు చక్కగా వివరింపబడినవి. ముఖ్యముగా 
కులపెద్దల అక్రమ విధానములవల్ల నిర్భంధములవల్ల అనాథలైన మహిళలకు 
సంభవించిన దైన్యావస్థను లక్ష్యములో పెట్టుకొని ఈ గాథ చిత్రింపబడినది. 

దీనిలో ఈ కులపెద్దల అఘాయిత్యములు గమనించిన ఈ కాలము వారికి 
అతిశయముగా కనపడగలవు. కాని ఇట్టి ఘట్టములు వెనుకటి కాలములో అక్కదక్కడ 
జరుగకపోలేదు. ఇక (గామాధికారుల కిరాతక కృత్యములు నిజామాబాదు, 
కరీంనగరము ఇత్యాది తెలంగాణ జిల్లాల్లో కొద్ది కాలము క్రిందటివరకు విచ్చలవిడిగా 
సాగినవైయున్నవి. ఇవి కులములోని కొందరు ముఖ్యుల ప్రయత్నము వల్ల నైతేనేమి, 
హైదరాబాదు స్టేటు పద్మశాలి మహాసభ ప్రయత్నము వల్ల నైతేనేమి సంపూర్ణముగా 
తుడిచిపెట్టబడినవి. నూలు సప్లయి చేయు డిపోదారుల దోపిడి కేవలం రజాకారుల 
ప్రభుత్వ హయాములోనిది. ఈ డిపోలు రెండవ ప్రపంచ యుద్ధములోని నూలు 
కొరతను గమనించి ప్రభుత్వముచే ఏర్పరచబడిన నూలు బేపారులవి. ఈ డిపోదారులు 
చేయని పాపమంటూ లేదు. పోలీసు చర్యానంతరము దోపిడి విధానము 
అంతమొందింపబడినది. 

ఈ కులపెద్దల దురాగతములు గూడ సంపూర్ణముగ నిర్మూలింపబడినవి. ఈ 
పద్మశాలి సంఘీయుల సర్వతోముఖాభివృద్ధి నిరాటంకముగా సాగుచున్నది. పద్మశాలి 


66 


మహాసభ, చేనేత కాంగ్రెసు, చేనేత సహకార సంఘాల ద్వారా కులజుల అభివృద్ధికి 
నిరంతర కృషి జరుగుచున్నది. 

ఇప్పుడు ఎల్లెడల “ఉత్తిష్ట్ర జాగ్రత్త అనే నవచైతన్యము పూరింపబడుచున్నది. 
సంఘమందలి ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కడు జాగరూకతతో సంఘానికి 
పాటుపడుచున్నాడు. సంఘ మెల్లెడల నవచైతన్య విలసితమై యున్నది. ఇట్టి 
సమయమున నీ విషయములను జ్ఞప్తికి తేవడము అడుగున బడిన ఇట్టి 
హృదయవిదారక దృశ్యములను తేలదోడడము ఇప్పటి వారికి కొంత బాధాకరముగ 
నుండక తప్పదు. 

ఐనను మరతమన్నను మరపురాని ఈ కిరాతక కృత్యములు ఈ (గ్రంథకర్తను 
నిలువనివ్వలేదు. ఇట్టి నిరంతర ఆవేదన ఫలితముగా రూపొందినది ఈ నవల. 
ఇందు ఆవంతయు సందియముండదు. ఈ రూపమున నీ గ్రంథకర్త తమ ఆవేదనను 
దీర్చుకొనుచున్నారు. వీరి రచన చాలా సాఫీగా, చక్కగా నడచినది. సంఘ చైతన్యకరమైన 
రచనలకు గడంగి తమ రచన నిపుణతను సర్వజనరంజితముగా వినియోగించి 
తెలుగుతల్లిని సేవించ ఈ (గంథకర్తకు ఆయురారోగ్యముల నిచ్చి ఆశీర్వదించ దేవుని 
ప్రార్థించుచున్నాను. 


హైదరాబాద్‌ ఇట్లు 
17.07.1955 గుంటక నరసయ్య 


67 


శ్రీ లోక మలహరి గారికి 


ఆర్యా! 

నమస్మారాలు. తాము దయతో ఇచ్చిన రెండు నవలలు (వ్రాతప్రతులు) 
“సంఘము, జెగ్గని యిద్దె” స్థాలీపులాక న్యాయముగా చూచినాను. 

భాషా సేవ చేయవలెనను మీ ఉత్సాహము ప్రశంసనీయము. మన రాష్ట్రమున 
నవలా రచనకు ప్రయత్నించినవారు మిక్కిలి తక్కువ. అట్టి కొద్దిమందిలో మీరు 
చేరుట సంతోషకరము. తెలంగాణములోని పల్లెటూరి జీవనమును చిత్రించుటకు 
మీ నవలలో మీరు యత్నించినారు. ఇది శ్లాఘనీయమైన యత్నము. సమకాలిక 
సంఘజీవన చిత్రణమునకు ప్రాధాన్యత ఇచ్చు సాహిత్యము మనకు మిక్కిలి అవసరమై 
యున్నది. అట్టి ఆవశ్యకతను మీరు గుర్తించుట ముదావహము. భాషా విషయంలో 
గూడా మీరు పల్లెటూరు భాషను ఉపయోగించవలెనను పట్టుదలను ప్రకటించినారు. 
మాండలిక పదములు నిఘంటువుల కెక్కవలసినవి ఎన్నియో కలవు. పల్లెటూళ్ళలో 
తగిన సౌకర్యాలు లేని పరిస్థితులలో నివసించుచున్నప్పటికిని తెలుగుభాషా సేవను 
ముఖ్య కర్తవ్యముగా భావించుకొని ఆరాధించుచున్న మీరు ఇకముందు చక్కని రచనలు 
ఎన్నియో కావించగలరని ఆశించుచున్నాను. భగవంతుడు ఇందుకు తగిన అవకాశాలు 
మీకు పూర్తిగా కలిగించుగాక. 

నేడు తెలంగాణమున ఎక్కడ చూచినను తెలుగు సరస్వతికి సేవ జేయవలెనను 
ఉత్సాహము యువకులలో విశేషముగా కనుపించుచున్నది. ఇది తెలంగాణమునకు 
శుభసూచకము. ఈనాడు మన యువకులు వివిధ సారస్వత రంగాలలో విహరించుచు 
తెలుగుతల్లిని మేలి సొమ్ములతో పూజించుటకై ముందుకు వచ్చుచున్నారు. ఈ కృషి 
ఫలితముగా తెలంగాణములో ఉజ్వలమైన సాహిత్యము రాగలదని ఆశించుచు మీ 
కృషికి, ఉత్సాహమునకు, పట్టుదలకు మిమ్ములను హృదయపూర్వకముగా 
అభినందించుచున్నాను. 


హైదరాబాద్‌ ఇట్లు 
మన్మథ వైశాఖ పూర్ణిమ దేవులపల్లి రామానుజరావు 
07.05.1955 


68 


చేనేత జీవితాన్ని చిత్రించిన తొలి నవల 'సంఘంి 


స్వాతంత్రానంతరం గ్రామీణ కుటీర పరిశ్రమగా, స్వయం సాధికారత కలిగిన 
చేనేత పరిశ్రమకు పెద్దగ మేలు జరిగిందేమీ లేదు. అంతకుముందు నుంచే దేశంలో 
స్వయం ఉపాధి మార్గంలో పరస్పరం సహకారంతో బతుకు వెళ్లదీస్తున్న చేనేత 
పరిశ్రమపై బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ఆధునిక యంత్రపరికరాల రాకతో ప్రభావం 
క్రమంగా మొదలైంది. చేతి మగ్గాల స్థానంలో మర మగ్గాలు క్రమంగా ఆక్రమించడం 
ప్రారంభించాయి. ప్రస్తుం “సంఘంి నవలా రచయిత లోక మలహరి 17, జులై, 
1955లో ప్రచురించిన సాంఘిక నవలకు నేపథ్యం ఆనాటి సంక్షుభిత తెలంగాణ 
సమాజంలో చేనేత వృత్తిని నమ్ముకుని జీవించిన పద్మశాలీ కులస్తుల వెట్టి బతుకును 
మలహరి గారు ప్రధానంగా ఇతివృత్తంగా చిత్రించారు. పద్మశాలీలు వారిలో వారు 
మోపుకొనే నిందలు, జరిమానాలు, గామాధికారులు, వెలమ దొరల దౌర్జన్యాలు 
మన కళ్లముందు ఆవిష్కరించారు. మరమగ్గాల రాకతో చేనేతకు ఏవిధంగా దెబ్బపడి 
నేత కార్మికుల జీవితాలు బొంబాయికి వలసలు ఎట్లా మొదలైంది సిద్ధాంత ఆచార్య 
లోక మలహరి గారి సామాజిక చైతన్యం మనకు ఈ నవలలో విపులంగా చిత్రించారు. 

'సంఘంి సాంఘిక నవలకు 1955 జులై 17న గుంటక నరసయ్య పంతులు 
ముందు మాటను రాస్తూ ఈ నవలలోని సంఘటనలు నిజామాబాద్‌, కరీంనగర్‌ 
తదితర తెలంగాణ జిల్లాల్లో నిజాం కాలంలోని రజాకారుల హయాంలో నూలు 
డిపోదారుల దోపిడీ యథేచ్చగా జరిగిందని గుర్తు చేయడం గమనార్హం. రెండో ప్రపంచ 
యుద్ధంలోని నూలు కొరతను గమనించి ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన నూలు 
వ్యాపారులవని పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రసారస్వత పరిషత్‌ భాష సాంస్కృతిక 
ఉద్యమ నాయకులు దేవులపల్లి రామానుజరావు కూడా తొలి పలుకు రాస్తూ నవలలోని 
తెలంగాణ మాండలిక భాష పలుకుబడులను అభినందిస్తూ నిఘంటువులకు ఎక్కాల్సి 
ఉందనడం లోక మలహరి గారు ప్రయోగించిన తెలంగాణ భాష అస్తిత్వం నవల్లో 
నేటి రచయితలకు మార్గదర్శకంగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. అరవై 


69 


రెండేళ్ల క్రితం చేనేత వృత్తి కులాల్లో ఏ ఆర్థిక పరిస్థితులైతే ఉన్నాయో నేటికి తెలంగాణ 
గ్రామీణ పల్లెల్లో పునరావృతంగా దృశ్యాలు మన కళ్లముందు కనిపిస్తాయి. నాటి 
సమాజంలోని సమకాలీన పరిస్థితులను నవలలో చిత్రించడం మరోరకంగా తెలుగు 
భాషా సాహిత్య సేవచేయడం వంటిదేనని దేవులపల్లి రామానుజరావుగారు లోక 
మలహరిని ప్రశంసించడం నవల ప్రత్యేకత. 

నిజామాబాద్‌ జిల్లా బీబీపేటకు చెందిన లోక మలహరి గారు 19, డిసెంబర్‌, 
1910లో జన్మించారు. “సంఘం” సాంఘిక నవలను 1955లో ప్రచురించారు. నవలను 
ఆయన తల్లిదండ్రులైన లోక లక్ష్మయ్య, లోక వెంకమాంబకు అకింతమిచ్చారు. నవల 
డెమీ సైజులో 50 పేజీల్లో ప్రథమ ముద్రణలో 1000 కాపీలు ప్రచురించారు. రచయిత 
నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూరు మండలం 'మగ్గడి గ్రామంలో ఉపాధ్యాయునిగా 
పనిచేస్తున్నపుడు స్థానిక ప్రజల భాషావ్యవహారం ఆకట్టుకోవడంతో అదే జన 
వ్యవహారంలో నవల రాసినట్లు తన ఆత్మకథ జీవన సంజీవనిలో మలహరి చెప్పారు. 
మలహరిగారు 2003 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
కీర్తి పురస్కారం పొందారు. సంస్కృతంలోని నాలుగు వేదాలను అధ్యయనం చేసి 
తెలుగులోకి అనువాదం చేసిన గొప్ప సంస్కృత పండితులు. 'సంఘంి నవలతోపాటు 
'జగ్గనిఇద్దె అనే మరొక నవలను కూడా రచించారు. ఈ రెండు నవలలను 'జగదీశ్వర 
భజన మండలి” ముద్రించింది. 

ఈ నవలను ఆనాటి పద్మశాలీకుల సమాజంలోని 'సంఘంి కుల పెద్దల 
అరాచకాలను, గ్రామ అధికారుల అణచివేతలను వివరిస్తూనే కుల చైతన్యాన్ని 
ప్రబోధించారు. ముఖ్యంగా కులపెద్దల అక్రమ పద్ధతులు, నిర్భంధ తీర్చులవల్ల 
అనాథలైన నిరుపేద మహిళలకు సంభవించిన దీనావస్థను చిత్రిక పట్టారు. నవలలో 
చిత్రించిన కుల పెద్దల అఘాయిత్యాలు సమకాలీన పాఠకులకు అతిశయోక్తిగ 
అనిపించినప్పటికీ అరవై ఏళ్ల క్రితం నిజామాబాదు, కరీంనగర్‌ తదితర తెలంగాణ 
జిల్లాల్లో జరిగిన భటనల వాస్తవికతలే నేపథ్యంగా నవలకు ఇతివృత్తంగా 
స్వీకరించినట్లు తెలుస్తోంది. నవల శైలి, శిల్పాలకంటే సామాజిక వాస్తవికతను 
సంపూర్ణంగా చిత్రించిన గొప్ప నవలగా మనం తప్పకుండా “సంఘంిను గుర్తించాలి. 
చేనేత వృత్తి జీవితాల్లో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం, తెలంగాణ 
స్వరాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి చేనేత జీవన పరిస్థితులపై 
చారిత్రక గ్రంథంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 


70 


నవలలో వస్తువు ప్రధానంగా పద్మశాలీ కులానికి చెందిన భర్త చనిపోయిన 
బుచ్చమ్మ నిరుపేదరాలి బతుకు చిత్రణ. ఈమెకు ఆరేళ్ల కొడుకు రామస్వామి పక్క 
ఊరు రాజాపురంలో జరుగుతున్న జాతరకుపోయి కనిపించకుండా పోతడు. ఉన్న 
ఒక్క బిడ్డను సాదుకుంటూ బుచ్చమ్మ కూలీనాలీ చేసుకుంటూ బతుకుతుంది. కూలీ 
పనులు దొరకనపుడు కోమట్లు, బ్రాహ్మణుల ఇండ్లలో పాచీపనులు చేస్తూ జీవనం 
గడుపుతుంది. ఇతర కులాలకు చెందిన ఇళ్లలో బుచ్చమ్మ పనిచెయడం కుల పెద్దలు 
తప్పుగా ఆరోపిస్తూ కుల బహిష్మారం చేస్తారు. అంతేకాకుండా ఇరువై రూపాయలు 
కూడా జరిమానా విధిస్తారు. ఇంటిలో వస్తువులమ్మి, కూలీనాలిచేసి కులపెద్దలకు 
చెల్లించినప్పటికీ బుచ్చమ్మకు బ్రాహ్మణుల ఇళ్లలో పాచీపనిచేయడం తప్ప మరో మార్గం 
లేకపోయింది. మళ్లీ కులపెద్దలు బెదిరింపులు, వేధింపులకు దిగడంతో చివరకు ఉన్న 
ఊరును విడిచి పక్కన వెంకటాపురం వెళ్లి ఓ కోమట్ల ఇంటిలో చేరినప్పటికీ సేటమ్మ 
చీదరింపులు భరించలేక ఇంద్రసాగరంలోని దేశ్‌పాండేల ఇంటిలో వనికి 
కదుర్చుకుంటుంది. సుమారు డెబ్బై ఏళ్ల క్రితం తెలంగాణ సమాజంలోని సామాజిక, 
సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను రచయిత లోక మలహరి చక్కగ తన నవలలో 
విశ్లేషించడం గమనార్హం. పద్మశాలీ సామాజిక వర్గంలోనే తమకంటే నిరుపేదలపై 
కుల బహిష్మరణ ఆయుధం అడ్డుపెట్టుకొని ఊర్లను ఏలుతున్న కులపిశాచుల నైజాన్ని 
“సంఘం” బట్టబయలు చేస్తుంది. రామలింగం లాంటి కుల పెద్దల పంచాయతీ తీర్చును 
అనాగరికమని అదే సామాజిక వర్గానికి చెందిన నర్సన్న తప్పుబడతాడు. సమాజంలో 
ప్రయత్నం చేస్తే మార్పు తప్పకుండా వస్తుందని, మన జాతికి విద్య తప్పకుండా 
కావాలంటాడు నర్సయ్య. కులం కుళ్లు, పిశాచాచారాలు కూకటి వేళ్లతో కూలక 
తప్పదని హెచ్చరిస్తడు. నవల్లో 'బుక్కరావుపేటిలో ధనిశెట్టి నాగనాథమనే శావుకారు 
సుమారు ఇరవై ఏళ్ల క్రితం నంది గ్రామం నుంచి వలస వస్తాడు. చిన్న పంచె 
భుజాన వేసుకొని భార్యతో వచ్చి లక్షాధికారిగ ఎదిగిన “కోటి పెట్టి కోమటిని కొనాలనె 
చందంగా వచ్చినపుడు పేలాలు, పుట్నాలు నెత్తిన పెట్టుకొని తిరిగి అమ్మినవాడు 
ఎక్కువ వడ్డీ తీసుకున్నప్పటికీ ఆపత్మాలంలో ఆదుకుంటాడనే పేరు మూడేళ్ళలో 
సంపాదించాడు. నాగనాథం సేటు వద్ద నూలు కొనుగోలు కోసం ఎంకయ్య ఇరవై 
రూపాయలు అప్పుజేస్తడు. సనుగులు నేసిపెట్టినప్పటికీ గిరాకీ లేక చేతిలో చిల్లిగవ్వలేక 
శావుకారు మనిషి పెడుతున్న బాధను నర్సయ్యకు చెప్పుకుంటడు. నాగనాథం దగ్గర 
బాకీదెస్తె ఒకటికి రెండుజేసి పెడ్తడని, శావుకారి నిలువు దోపిడీని నర్బయ్యతో 


71 


చెప్పిస్తాడు. నాగనాథం సేటు శ్రీమంతమంతా పద్మశాలీలను నిలువునా దోచిన 
సొమ్మేనని వెంకయ్య ముక్కుసూటిగ నర్భయ్యకు చెబుతాడు. ఆనాటి సమాజంలోని 
ఆర్థికాంశాలను అర్థం చేసుకోవడమేకాదు, నేటి చేనేత కులాల వృత్తి జీవితానికి ఆ 
పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. సామాజిక దోపిడీ వర్గాలు మారినప్పటికీ 
సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడి యథేచ్చగా చేనేత వృత్తులవారిని 
పీల్చి పిప్పి చేస్తూనే ఉంది. నూలు కొనడానికి డబ్బులు లేక నేసిన వస్త్రాలను కొనుగోలు 
చేసే వినియోగదారులు కరువై చేనేత వృత్తి పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటున్న 
వైనం మన కళ్లకు చిత్రిక కడుతోంది నేటికి. మరోవైపు మర మగ్గాలు రావడంతో 
చేనేత మగ్గాలు మూలకు పడుతున్న దృశ్యం మన ముందు కనిపిస్తోంది. 

రచయిత లోక మలహరి వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మరోవైపు 
ఆయుర్వేద వైద్య పరిజ్ఞానం కలిగిన వేద పండితుడు కావడం మరో విశేషం. గ్రామీణ 
సమాజంలో చేనేత వృత్తి జీవుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీకి కారణం 
నిరక్షరాస్యతే కారణమని భావిస్తారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన భుజంగరావు 
దొర గ్రామంలో ఆధిపత్య స్వభావం, పద్మశాలీలను ఏవిధంగా శ్రమదోపిడీ చేసి 
చెప్పుచేతుల్లో పెట్టుకొని దొరల ఇళ్లలో పండగలకు, పోలీసు, రెవిన్యూ అధికారుల 
దావత్‌లకే కాకుండా, కోళ్లు, గుడ్లు ప్రతీరోజు బాపతుగ పంపించాల్సిందేనని మాలీ 
పటేల్‌, కోత్వాల్‌ అధికారుల ఫత్వాలోని అహం మనకు కనిపిస్తుంది. పద్మశాలీలకు 
గిరాకులు లేక ఒక్కపూట కూడు దొరుకుడే కష్టంగా ఉన్న తాము మాత్రం దొరల 
బాపతులు ముట్టజెప్పడం కష్టకాలం ఉందన్న నర్భయ్యను భుజంగరావు దొర సుంకరి 
ముత్తిగాని చేతిలోని కర్రందుకొని బాగా కొడతాడు. దొరల అణచివేతకు, అక్రమాలకు, 
కుట్రలకు వీధిపాలైన నర్సయ్య బొంబాయికి వెళ్ళి మిల్లులో కార్మికుడిగ చేరి కుటుంబాన్ని 
సాదుకుంటడు. బొంబాయి మిల్లులో పనిచేసే కార్మికుల రకరకాల వ్యసనాలతో 
సంపాదించిన సొమ్మును వృథా ఖర్చు చేస్తారని సోమయ్య, లింగప్ప సంభాషణలో 
తెలుస్తుంది. బొంబాయికి వెళ్లిన పద్మశాలీల స్త్రీలు బీడీలు చుట్టడం, బేడాలు నమలడం 
నేర్చుకుంటున్నరు కానీ చేనేత పని పూర్తిగ మర్చిపోయారని మాట్లాడుకుంటరు. 
కార్మికుల దురలవాట్లు సైతం వారిని ఎదగకుండా చేస్తున్నవైనం సంభాషణల్లో మనకు 
కనిపిస్తుంది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏ విధంగా చేనేత వృత్తుల జీవితాలు 
మొదలయ్యాయో నేటికీ అవే ఆర్థిక పరిస్థితుల్లో బీవనపోరాటం ఉండటం విశేషం. 
నవల మధ్యలో పద్మశాలీ కులం పుట్టుకతోపాటు, చేనేత కళ ప్రావీణ్యాన్నిచాటి చెప్పే 


72 


బెరంగజేబు కుమార్తె జేబున్నీసాబేగం కథ ప్రస్తావన కూడా మనకు ఆసక్తికరంగా 
వుంటుంది. 

హైదరాబాద్‌ నిజాం సర్మారుపై పోలీసు చర్యానంతరం పటేలు, కరణాలు, 
సర్మారు ఉద్యోగులు, వేధింపులు, వెట్టిచాకిరీలు, జాగీరుదారుల వల్ల కలిగే కష్టాలు 
కొంత తగ్గినప్పటికీ నూలు సరఫరాదారులైన డిపోదార్లు, పెట్టుబడిదార్లు, గ్రూపు 
ఎజెంట్లు నుంచి పై అధికారుల వరకు చేనేత పారిశ్రామిక సంఘాల్లోని సభ్యులను 
రాబందులకంటే అధ్వాన్నంగా పీక్కుతింటున్నారని నవలలోని ప్రధాన పాత్రధారి 
బుచ్చమ్మ కొడుకు దుర్గప్రసాద్‌ తన మిత్రుడైన డాక్టర్‌ జోగేంద్రబాబుకు చెబుతాడు. 
ప్రస్తుతం హైదరాబాదు నగరంలోని పద్మశాలీ విద్యార్థి వసతి గృహం ప్రస్తావన కూడా 
వుంటుంది. అదేవిధంగా తన బాల్యంలో దూరమైన తల్లి, చెల్లి వృత్తాంతం కూడా 
వివరిస్తాడు. ఒక ధనవంతుడి గృహంలో పెరిగి పెద్దవాడైన డుర్లప్రసాద్‌కు, సమీపంలోని 
ఇంటిలోని జోగేంద్రబాబుతో మంచి స్నేహం వుంటుంది. దుర్గప్రసాద్‌ చేనేత 
పారిశ్రామిక సంఘాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి, పద్మశాలీలకు 
విద్యాచైతన్యం కల్పించాలని పూనుకోగానే డాక్టర్‌ జోగేంద్రబాబు తన వంతుగ ఐదు 
వేల చెక్కును అందజేస్తాడు. మరోవైపు సమీప గ్రామాల్లో కలరా అంటువ్యాధి 
ప్రబలడంతో ప్రజలు మృత్యుపాలవుతుంటారు. ఈక్రమంలోనే శ్యామల అనే యువతి 
స్పృహ కోల్పోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఊరి బయట జోగేంద్రబాబు 
కంటపడుతుంది. ఆయన వెంటనే దవాఖానకు తరలించి చికిత్సలు చేసి ఆమె 
వృత్తాంతం తెలుసుకుని ఆమె తన మిత్రుడైన వకీలు దుర్గప్రసాద్‌ సోదరేనని గ్రహించి 
ఇద్దరిని కలుపుతాడు. జానకిరామయ్య కుమార్తె ఉషాదేవితో న్యాయవాది దుర్గప్రసాద్‌కు, 
చివరకు శ్యామల అందచందగుణాలకు ఆకర్షితుడైన డాక్టర్‌ జోగేంద్రబాబుతో వివాహం 
జరుగుతుంది. కుల రహిత సమాజం కోసం, మతపిచ్చిలేని మానవత విలువలు 
కలిగిన వ్యవస్థకోసం అభ్యుదయమైన కృషి జరపాలని మిత్రుల చర్చ నవలలో మరింత 
కొత్తదనం తెచ్చింది. 

మిల్లు గుడ్డలకు, చేనేత బట్టలకు మధ్య పోటీ తీవ్రతవల్ల చేనేత బట్ట 
ప్రాధాన్యతను పారిశ్రామిక సంఘాల ద్వారా ప్రజలకు తెలియజేయడమే కాకుండా, 
చేనేత వృత్తుల వారికి సరిపడ నూలు అందజేయాలని, వినియోగదారులను ఆకర్షించే 
విధంగా నేయాలని పద్మశాలీలకు ఆత్మస్థైర్యం కల్పిస్తాడు. కొన్ని రకాల వస్త్రాలను 
మాత్రమే మిల్లు ద్వారా తయారు చేయాలని వాటికి సుంకం విధించాలని, చేనేత 


73 


గుడ్డలకు సుంకం విధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దుర్గప్రసాద్‌ 
రాత్రింబవళ్లు కృషి చేస్తూ బుక్కరావుపేట చేనేత పారిశ్రామిక సంఘానికి 
అధ్యక్షుడవుతాడు. ఊళ్లోని ఏ పద్మశాలీలు బుచ్చమ్మను వెలివేస్తారో అదే కులం 
ఆర్థికాభివృద్ధికి లాయర్‌ ప్రసాద్‌ చేస్తున్న కృషిని వెంకయ్య గోపాల్‌కు చెప్పడంతో 
ఆశ్చర్యపోతాడు. 

తెలుగు సాహిత్యంలో మొదటిసారిగ వృత్తి నవలను రాసిన ఘనత కేవలం 
లోక మలహరి గారికే దక్కిందని నేను భావిస్తున్నాను. సంఘ సంస్కరణ, అభ్యుదయం, 
తెలంగాణ సాయుధపోరాటం, భూ సమస్య తదితర అంశాలు తెలుగు నవలల్లో 
చిత్రించినప్పటికీ వృత్తి జీవితాలను చిత్రించిన తొలి నవల “సంఘం”. అయితే 
సీమాంధ్ర ఆధిపత్య సాహిత్య రాజకీయాల్లో అట్టడుగుకు పడిపోయిన లోక మలహరి 
లాంటి గొప్ప రచయితను వెలికితీయడానికి తెలంగాణ సాహిత్య అకాడమి 
పునర్ముద్రణకు పూనుకోవడం చారిత్రక సందర్భంగా భావిస్తున్నాను. ఈ నవలను 
విశ్వవిద్యాలయాలు, డిగ్రీ సిలబస్‌లో చేర్చడానికి కృషి చేయాల్సిన బాధ్యత తెలుగుశాఖ, 
అకాదెమీలకు ఉంది. 2009లో లోక మలహరి గారిని కలవడానికి ప్రయత్నించగ 
వారు అపుడు జారిపడి మంచంలో అనారోగ్యతో వున్నారు. తెలుగు సాహిత్యంలో 
చేనేత జీవిత చిత్రణ” పరిశోధన చేస్తున్న క్రమంలో నా చేతికి లోక మలహరి గారి 
కుమారుడు విద్యాసాగర్‌ శోభ “సంఘం, జగ్గని ఇద్ద నవలలను అందించారు. 
ఈక్రమంలో ఈ నాలుగు మాటలు రాయడానికి అవకాశం ఇచ్చిన ప్రచురణ కర్తలకు 
నా హృదయ పూర్వక ధన్యవాదాలు. 


- కోడం కుమారస్వామి 


74 


సంఘము 








“రామలింగం గారూ అది ప్యాదముండ గాదండి! కొంచమైనా దయ జేయాలి. 
ఇన్నిరూపాయలు అది ఎక్కడినుండి తెస్తాది. వెనకాముందు దానికెవ్వరున్నారని, 
మొగన్ని పోగొట్టుకొని ఈ అగ్గివంటి కరువులో కడుపుగట్టుకొని ఆ రెండు బిచ్చాలను 
సాదుకొంటూంది. గద్దవచ్చికోడిపిల్లను తన్నుకుపోయినట్టు ఆరేండ్ల పిల్లవాడు 
రామస్వామి తిరునాళ్లకని పోయి, మాయమైపోయి నాలుగేండ్లాయె, పాపము ఆ ముండ 
యేద్చీ యేడ్చికండ్లు పాడుజేసుకున్నది. ఇంతకు ఆ వొక్క ఆడపిల్లను జూచుకొంటూ 
రోజులు గడుపుతోంది. “ఉదర నిమిత్తం బహుకృతవేషు మనునట్లు “పొట్ట కొరకు ఏ 
పని జేసుకుంటేమి. అదొక తప్పుగా తోచిందా? ఇంత గొప్ప శిక్ష దానికి తగదందీ. 
ఏదో ఇంత ప్రాయళ్చిత్తమోలె అనిపించితే అనిపించాలెగనీ” అని పద్మశాలి 
పెద్దకులస్థుడు (చౌదరి) అగు రామలింగం గారితో బుచ్చమ్మ ఇంటిదగ్గరి వొక కులస్టుడు 
సిఫార్సు చేసిండు. 

“దానికి నేనేమి జేయాలీ నర్సన్నా! కులస్థులు మూడు రోజులు పంచాయితీలో 
గూర్చున్నారు. వారు ఊర్మెనే పోతారా? వారి కిన్ని కల్లునీళ్ళు దాగించొద్దూ? కులదైవం 
మాట మనం దీయలేము కదా! కోమటిండ్లల్ల, బామనిండ్లల్ల బోళ్ళు దోముటం 
మంచిదా! మన కులమర్యాదల్ని జూడగూడదూ? అందుకే కులస్థుల కంతకోపం”. 

“మరేం పని జేయమంటరు. దొరికినప్పుడింత కయికిలో గంబలో చేసుకుంటా. 
ఉదయాస్తమానాలింత కరణాలింట్లో పనిజేస్తే కమికెడన్నం దొర్ముతది. నెలకో నాలుగు 
రూపాయిలొస్తే బట్టకో, బాతకో పనికివస్తయి. ఎట్లాగో ఆ రెండు పొట్టలు గడుస్తూన్నయి. 
ఆరేంద్లు వెళ్ళనున్న ఆ పిల్లను ఎక్కడికిస్తునా అన్న చింత చాలావుంది బుచ్చమ్మకు”. 


సంఘము 75 


“ఎక్కడికిచ్చేదేంటి ముందే దరిద్రం. దానిపై కులకశిపి విడిచి ఆడ కశళిపి 
జేస్తే ఎవరు జేసుకుంటరయ్యా! ఆ పిల్లను.” 

“దానికింత మొగదిక్కుండి అందరోలె ఇంత నేత పనుంటే ఈ పని ఆమె 
ఎందుకు జేసుకునేది?” 

“అయితే దానికీ మేమే బాధ్యులమా! కులానికి దుర్నామం వచ్చేపని 
జేయొద్దంటదీ కులదైవం.” 

“బాధ్యతెందుకు గాదయ్యా! యెవరికివారే యమునాతీరే అనే భావన వున్న 
కులం పైకి వస్తాదయ్యా?” 

“ఆనకపోతే అందరిది గుత్తా తీసుకునేటోళ్ళు యెవరో యీ దిక్కులేని వాళ్ళను 
పోషించేందుకు కులస్టులకేమి జాగీర్లున్నాయా?” అన్నాడు కొంచెం కఠినంగా. 

“పోషించే గుత్తా యెవరు గొనరు కాని యేదో ఒక విధాన పొట్టబోసు 
కుంటూంటె కులస్థులకు కండ్లు కుడుతున్నాయి. మానవులకు రెండు పనులు, జారత్వం, 
చోరత్వం పనికిరావు. మిగతా ఏ పని జేసుకుంటేమి చెప్పవూ?” 

“అండ్లదండ్ల కొంచం కులగౌరవాలు, కులమర్యాదలూ కనిపెట్టాలి. ఎట్లాగూ 
దరిద్రులమని కాని పనులు జేస్తారా నర్సన్నా. తెలిసినవాడవు గదా. నువ్వు అట్లనే 
అంటావు?” 

“ఇది కాని పనని ఎట్లా అంటరు రామలింగంగారూ? పద్మశాలీలు నేతపని 
తప్ప ఇక వేరే కృషి చేయవద్దంటారా? ఈ కాలంలో నేసేవాళ్ళకే పొట్టగడచుట 
దుస్తరంగా వుంది. కొందరు మన బీద సోదరులు పడుగులనే పాగాలుగా 
జుట్టుకొంటున్నారు. ఇంకా ఎందరో వొక్కపూటకైనా సరిగా లేక వేగిస్తున్నారు. అట్టి 
ఈ రోజుల్లో ఒక బీద స్త్రీ ఏదో కృషి చేసుకొని బతుకుతూంటే కాదంటారేమిటి? 
కాలమొచ్చిందంటే అదే బ్రాహ్మడు శ్రీమంతుడైన మన కులస్టునింట్లో వంటవాడుగా 
వుండడా? అంత మాత్రాన అతని కులగౌరవాలకేమి లోటొస్తుంది? ఏమైనాగాని 
తాము కాస్త కులస్థులతో ఈమాత్రమైనా జెప్పి సహాయపడాలి.” 

“బ్రాహ్మలు బ్రాహ్మలంటావు. వాళ్లకంటే మన జాతేమి తీసిపోయిందోయి. 
మనదీ పద్మబ్రాహ్మల కులం. పరమబుషి మతం. మనం మార్మందేయ వంశీయులం 
గామూ?” 

“ఇన్ని గౌరవాలుండబట్టే, ఇంత గొప్ప కులమగుటచేతనే వొక బీద విధవను 
హింసించి డబ్బుగొని కల్లునీళ్ళు పాలుజేయ సంకల్పించింది. ఈ గొప్పకులంలో 


76 లోక మలహరి నవలలు 


నడవళ్ళు గూడా బహు బాగానే వున్నై. మధుమాంసాలైతే సరేసరి. చచ్చిన జంతువుల 
మాంసం కూడా మన పద్మశాలి గూడెం దాటి ఆవలికి పోదు. మార్మండేయ బుషి 
మతం, పద్మబ్రాహ్మణ కులం.” 

“అయితే యే కులం నడవళ్ళా కులంకు. మన కులంను మనమే ఇట్లని 
కించపరుచుకొనుటం మంచిదా? నువ్వు కులస్టుడవై గూడా ఇట్లాంటి మాటలనుటం 
పనికిరాదు నర్సన్నా?” 

“ఉన్నది నిజమేగని అంటేనే తప్పు. ఇలాంటి అక్రమ నడవళ్ళు మన కులంలో 
వుండగా ఒక నిరుపేద స్త్రీ ఏదో ఒక పనిజేసుకొని బ్రతుకుతూంటే ఇట్లా 
అవస్థపెడతారేమండీ? కులం వాళ్ళు అట్లా అంటే అది సరిగాదని మీరు చెప్పొద్దా? 
కొంచం బీదసాదల్ని చూడొద్దా? కులస్టుల్లో ఇలాంటి వేవైన లోటుపాట్లుంటే కులపెద్దలు 
వానిని సవరించుకొని పోవాలండీ!” 

“ఇప్పుడు నాతోనేంటి సాయంకాలం పంచాయతికి వచ్చి అక్కడనే ఇవన్నీ 
కులదైవం ముందర జెప్పేయి. సరేగాని నర్సన్నా! ఆ పోరడెక్కడ బోయినట్టు? జాడేమైనా 
తెలిసిందా?” 

“యేమో! మొగదిక్కులేని ఆడది. యెక్కడ వెతకగలదు. రాజాపురం రామస్వామి 
జాతర (తిరునాళ్ళు) కని కొందరు పిల్లలతో గలిసిపోయి ఇక తిరిగిరాలేదు. మళ్ళీ 
వాన్ని చూస్తమన్న మానవుడే లేడు. పాపం బుచ్చమ్మ కంటికి కడివెడు నీళ్ళు కారుస్తూ 
కండ్లు చెరుచుకున్నది. ఈ దగ్గరి పల్లెటూరాయనకు వొకసారి నగరంలో గనిపించినట్లు 
చెప్పినాడట. కాని వాని కుడి కణతపై చింతగింజంత పుట్టుమచ్చాకటుండె, సరిగా 
అట్లే వున్నదని కాని వాని ఉడుపులను బట్టి చూస్తే గొప్ప యింటబ్బాయివలె వున్నాడని 
చెప్పిండట. ఒకసారి నేనే పనుండి పోయినప్పుడు నాలుగురోజులుండి నగరమంతా 
గాలించి వచ్చిన. జాడయే దొరుకలేదు”. 

“సరేగాని కులస్థులనింత ఒప్పిస్తేనేగాని వాళ్ళు వినరు నర్సన్నా!” 

“ఇదెంత న్యాయం? ఇట్లాంటి చిన్నవి పెద్దవి తప్పులుగా పరిగణిస్తూ, 
బహిష్మారమనే కరవాలంతో భయపెట్టి పంచాయతీలను రచ్చలకీడ్మి ముప్పుతిప్పలు 
బెట్టి, వారినుండి ద్రవ్యాన్ని గ్రహించి, దాన్ని మన కులానికెంత మాత్రమూ సరిపడని 
నీచ వస్తువులకై వెచ్చించి, కులము వచ్చెను, పోయెను, అని పసిపాపల బొమ్మలాటవలె 
ఆడిస్తున్నారు. సరే! ప్రాయశ్చిత్తంగా విధించిన ధనాన్ని ఏవేని సత్మా్యాలకైనా వెచ్చించితే 
ఎంత బాగుండును లేదా ఇట్టి ద్రవ్యంతో యిలాంటి అనాథల్ని ఆదరించితె కులానికెంత 


సంఘము 77 


మెరుగు. అట్టివెవ్వీలేవు, సరిగదా! దండుగలు దీయుదాం, కుండలకు వేయుదామనుట 
ఎంత హేయం. మంచి నాగరికమగు మన జాతిని అనాగరికము, ఆటవిక జాతులకన్నా 
హైన్యపరుస్తారెంత విపరీతం? మీరే విచారించండి రామలింగం గారూ!” 

“నిజమే నర్సన్నా! నాగ్గూడా ఇది మిక్కిలి అనాగరికమే గాక నీచ మనిపిస్తుంది 
గూడా. వెళ్ళు బలిసినట్లు మిక్కిలిలోతుగా పాతుకుపోయిన యీ ఆచారాలను సరిదిద్దుట 
మన తరంగాదు. ఇక మనకాలమిట్లే గడుస్తాది. తరువాత పుట్టబోయేవాళ్ళేమన్నా 
జేసుకోని. కాని మనతో మాత్రం యేమీ గాదంటాను”. 

“అట్లనకండి. అన్నీ అవుతాయి. అందుగ్గాను ప్రయత్నం జేస్తే గదా! లేకున్న 
మరీ అధ్వాన్నంగా మారదా? ఇది తగని పనియని తెలిసికోవాలంటే మన జాతికి 
విద్య తప్పకుండా కావాలి. ఆ విద్య లేనిదే మనమేపని చేయజాలము. కులంలోని 
కుళ్లును తుడిచివేయాలంటే మన జాతిని విద్యావంతంగా నొనర్చాలి. తర్వాత 
దానంతటదే కన్ను తెరుస్తాది. లోతుగా పాతుకుపోయిన ఈ పిశాచాచారాలు 
కూకటి వ్రేళ్ళతో కూలిపోతాయి. అవునంటారా లేదా?” 

“కాకేమి ఈనాటి పంచాయితీలో ఈలాంటివి కొన్ని సంగతులు మనవారికి 
తెలిసి కొంచెం తెలివిగలిగిస్తాం. నీవు మాత్రం రావాలె సుమా!” 

“మంచిది. వెళ్ళొస్త 'శణార్తి. 


“శణార్తి. » 


2 


“అరే గఫ్రూ! శాలె యెంకని వద్దికి పోయి ఆసామి యుక్తంగా రూపాయిలు 
తీస్మరాపో, మూన్నాళ్లాయె. యింకా రూపాయిలు తెచ్చియ్యకపాయె. తాత 
సొమ్మనుకున్నడేమొ. తీస్మపోయేటప్పటి మాట ఇచ్చెటప్పుడుండొద్దూ”. 

“అచ్చా మారాజ్‌! ఆన్నేగాదు. ఆన్మీ అబ్బాకీ గూడ బట్కస్తా. తాకీదులో భత్తా 
లిఖ్నా మారాజ్‌. రోజ్మీ వొక్కరూపాయి ఇసాబుతోని”. 

ఈ బుక్కరావుపేటలో ధనిశెట్టి నాగనాథమను సాహుకారుంటాడు. ఆతడు 
సుమారు ఇరువై సంవత్సరాల క్రితం చిన్న పంచె భుజాన వేసికొని భార్యయుక్తంగా 
నంది (గ్రామం నుంచి ఇచ్చటికి వచ్చినాడు. ఇప్పుడాతడు లక్షాధికారియని 
పిలువబడుతున్నాడు. అందుకే అంటారేమొ కోటిపెట్టి కోమటిని కొనాలె”నని, 
వచ్చినప్పుడు ఏదో ఇంత పేలాలు, పుట్నాలు చేసి నెత్తినబెట్టుకొని తిరిగి అమ్మినవాడు. 


78 లోక మలహరి నవలలు 


కాలం కలిసివచ్చింది. ఇట్లే చిన్నచిన్న వ్యవహారాలు చేస్తూ రెండేండ్లవరకింత 
బుట్టిదుకాణం పెట్టగలిగినాడు. లోభాగ్రేసర చక్రవర్తియని కొందరు తుంటరి బాలురు 
గేలిచేస్తూ కల్లు త్రావిన కోతివలె మార్చేస్తారు. సేటుగారిని. అతని భార్య గూడా 
అతనికి దగిన సతీమణియే. మొండి ఫకీరు వాడొచ్చి గుమ్మం ముందు చేయీ, 
కాలూ కోసికొని, రక్తం చల్లి హఠయోగం సాధించినా వొక్క పైసాకంటే ఎక్కువ 
ఇయ్యననే వ్రతం మాత్రం చెరచలేదు మన నాగనాథం. ఎక్కువ వడ్డీ పట్టించినా 
ఎందరినో ఆపత్మాలాల్లో ఆదుకుంటాడనే పేరు మాత్రం సంపాదించినాడు. ఈ విధంగా 
వడ్డీకి రూపాయిలిస్తూ మూడేండ్లలోనే లక్షాధికారి యనిపించుకోగలిగినాడు. వంట 
చేయుటకొక మనిషిని బాకీలు వసూలు చేయుటకు గ(ఫ్రాఖాననే తురకను 
జీతముంచినాడు. వెంకన్న రూపాయిల వసూలు కొరకు ఆ గఫ్రూనే తోలించినాడు. 

వాడు వెంకయ్య వద్దికి పోయి, “యేయ యెంకయ్యా! నీక్రీ గ్యానం లేదుబే. 
రూపాల్‌ దీస్ముని ఇచ్చనీకి లేదూ. జమాన్‌ అచ్చేదన్మ జుస్తది నీవు రూపాల్‌ ఇచ్చేదన్మ 
నేన్‌ జర్గుతదిలే. గప్రూ తడాఖా నీకీ దెల్సిలేదూ?” 

“నేననుకుంటనే వున్న జవానొస్తడని, ఇయ్యకపోతె యాడికిపోతయి, ఇంక 
సన్గులమ్ముడు పోలేదు. నేనేవచ్చిసావుకారుతో మాట్లాడొన్త వదు. ఇంకో 
నెల్లాండ్లయినంక యెట్లనన్న జేసిస్తనని.” 

“లేదుబై, నేను రూపాల్‌ కండ్లతోని జూసీ నీకీ బట్కపోత ఇంత పెద్ద ఖాన్‌సాబ్‌ 
నొక్క జులైకే బచ్చేకో నైలాయే అంటే మాకీ హల్మతనం గాదూ బే. ఇగో! ఈ తాకీద్కీ 
జూస్మ్కో రోజూ రూపాయిభత్తా రాసినడూ లేదూ?” 

“అయ్యో! దేవుడా! నాకు సదువస్తె గిట్లుందునా. తాకీదేం జూడాలెపో. 
నేనేవచ్చిమాట్లాడొస్త.” 

“యేం మజాకు జేస్తున్నవు నాతోని జెల్టీనడూ రూపాల్‌ దీస్మోని. మా బదౌలత్‌ 
హిజ్ఞాలెక్క ఖాళీ వాపసుబోడని దెల్సీ లేదురే నీకీ?” 

“ఏయ్‌! మంచిమాటలు రానీయి. మా బదౌలతు మాదగ్గర మీ బదౌలతు మీ 
దగ్గరుంటది. బుణముంటే దేర్సుకుంటం ఓ దినమెనుకా ముందు గని కానిపోని 
మాటలు వదురకు.” 

“ఇంత రేసం వుంటే తాతది సొమ్మని దీస్మున్నవుబే. మెడల్‌ మీద సెయ్యి 
యేసిందాక జూడకు.” 


“మెడలమీద చెయ్యెందుకేస్తవోయి. నూర్గా వేయిలా పదు మాట్లాడొస్త 
కాదుపోదంటే యేమన్న అమ్మి కడ్త నడూ యముని జమానోల్నే వున్నవూ!” 

“యమ్నుకీ లేదూ యము తాతకీ గూడ ఇడ్సిపెడ్తదీ లేదు ఈ గఫ్రూఖాన్‌. 
లావ్‌ భత్తా! భత్తా యిచ్చాదాక యిక్కడినుంచీ గద్దూడు లేదు దెల్సీందీ?” 

“ఊ...అంటే భత్తా... ఆ అంటే భత్తా... సేటు రూపాయిలు యిచ్చేటప్పుడే నీ 
భత్తాగూడ ఇస్తాపోవోయి”. 

“నైనై ఏం నక్రాల్‌ జేస్తదీ నువ్వు భత్తా నువ్వు జచ్చిపోయినా యిడ్సిపెట్టెది 
లేదు. అది యిప్పుడు నా శేతిలో బడాల మారాజ్‌ పైకం యెప్పుడన్నా ఇచో నాకీ 
మాత్రం భత్తా ఇప్పుడే ఇయ్యాల”. 

వెంకయ్య ఇంట్లోకి పోయి ఒక రూపాయి తెచ్చి ఇచ్చాడు. 

“అరే లేవు అంటివేంబే దోకాబాజ్‌ నడునడూ సావుకార్కీ జెప్పి ఆడ తమాషా 
జేస్తా నీది.” 

ఇంతలో నర్సయ్య వచ్చి “ఏం బావ! అట్లా విచారంలో వున్నావు. ఈ 
గప్రూసాబెందుకొచ్చిండు. నాగనాథం సేటుగారికేమైనా రూపా లిచ్చేదుందా?” 

“అవును బావా! ఏదో ఇంత నూలు కొందామని యిరువైరూపాయలు దీస్కున్న. 
సన్లులు సేసిపెట్టి ఎన్ని దినాలాయె. గిరాకి లేదు. ఎవరైనా చిల్లిపోయినట్టొస్తే అసలుకే 
ఘాటా అడుగుతున్నారు. సావుకారు ముల్లె పోగా ఏమన్నా మిగిలితే ఇంత గాసమో, 
గింజలో గొనుక్కుందామనుకుంటే అమ్ముకమే అవుతలేదు. చేత కాసు లేకుంటైంది. 
సావుకారు జమానొచ్చి గుమ్మం ముందు గూసున్నడు ఎక్కడ తోస్తలేదు.” 

“అయ్యో! నాగనాథం దగ్గెర బాకీ దెచ్చినావు? ఒకటికి రెండు జేసి పెడ్తడు. 
ఆయన శ్రీమంతమంతా మన పద్యశాలీలను దోచిందే. ఇవి మిక్కిలి పాపపుదినాలు. 
ఈ కరువు మనకే వచ్చినట్టుంది. నా దగ్గర కూడా రెండు వేయిల నూలు పడున్నది. 
బావా! గిరాకులు పూర్తిగా నల్లబడిపోయినయి. నూలిచ్చిన ఆసామీలంత సన్గులు 
బారేసి తలా యిన్ని రూపాయిలు దీసుకుపోయినారు. ఏదో ఇంత పతార మీద 
నడిపిస్తామంటే సాగకుంటొచ్చింది. ఇక మన పద్మశాలీలకైతే అన్నమో రామచంద్రా"కు 
వచ్చింది పనివరుస. ఇవిసావుకార్ల దినాలు బావా!” 

“మరి నాకో యింత నూలిస్తే నువ్వు జూయించిన నమోనా తయారుజేసి 
యివ్వనా? యిప్పుడున్న గుడ్డలు దీసికొని కొన్ని రూపాయిలియ్యి, కోమటాయన బుణం 
గట్టాస్త. వడ్డెంతైందో యేమో.” 


80 లోక మలహరి నవలలు 


“నిన్నాద్దన్ననా వెంకన్న బావా! మనమా కోమటాయన దగ్గరికిబోతె మీదికి 
లేస్తమా. చూస్తూచూస్తుండగనే తక్కెడికి దడా అవుతవాయన దగ్గెర.” 

“కులస్టులూ, కావలసిన వాళ్ళ దగ్గెర బుణముందొద్దని ఆ కంపల బడ్డ 
బావా! బంధువులతోని మాటరావద్దని నా మనసు, కష్టమొచ్చినప్పుడెవ్వరి వద్దయితే 
యేమోయ్‌. మనండ్ల మనం ఒరరికొకరు ఆదుకోకపోతే బాగుంటదా? ఇటువంటి 
సావుకార్లు మనను పైకి లేవనిస్తారా? 

ఇంకొక్కమాట. ఇప్పుడు మన జాతివాళ్ళు బొంబాయికి చాలామంది 
పోతున్నారు. మొన్ననే బందనకంటి రామయ్య అతని ఇద్దరు బావమర్షులు 
బొంబాయినుండి వచ్చినారట. తలా రెండు వందలు దెచ్చుకున్నారట. మన ఇద్దరు 
పిల్లలు బొంబాయికి పోతామంటున్నారు. కాని మాకు ధైర్యమవుతలేదు. కొడుకులు 
కానని రాజ్యం బోయి అక్కడేమన్న ముక్కు నల్సినారంటే అయ్యనా, అవ్వనా? యేదో 
గటుకో అంబలో దాగి అందరం గలిసుంటే బాగ. మా ప్రాణాలు వాళ్ళమీద, వాళ్ళ 
ప్రాణాలు మామీద. తల్లి వద్దంటె వద్దని యేడుస్తుంది. నాగ్గూడా మనసొప్పుతలేదు. 

“ఆ ఇక్కడీ కష్టం యీదుటకంటే అది కొంత నయమే. వచ్చే కష్టాలు 
యెక్కడున్నా దప్పయి. యిక్కడైతే పొట్టగడుచుటే కష్టంగా వుంది. నాల్లుదినాలు 
పోయిరాని. కాలం నడిచినట్టు మనం నడువాలె గదా?” 

“అట్లయితే ఆ బందనకంటి రామయ్యతోని సోపతి జేసి తోలేస్త వాళ్ళు యీ 
వొగాది వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళతో గూడా పోతారట. వీళ్ళు బట్టల మిల్లులకు 
పనికిబోతె యాల్లకింత వంటజేసి పెట్టేవాళ్లయితే గావాలె గదా? అంతేగాక బీడీలు 
గట్టేవాళ్ళకు బొంబాయిలో మంచి కూళ్ళున్నాయట. వంటలయిన తర్వాత ఆడవాళ్ళేమి 
జేస్తారు. ఎట్లాగో నాలుగు పైసలు సంపాదించుకుంటారు. సరేగాని మన పిల్లలకు 
మిల్లుపని రాదుగదా?” 

“యేం మారాజ్‌! మాటల్‌ సేస్కుంటా మాకీ యిట్లానే నిలబెడ్తవు; బేగీ నడూ. 
నీకీ నౌకరీ వున్నాను నేను” గహ్రూ అన్నాడు. 

“నువ్వు నడువోయి నేనొస్తగనీ నీ బత్తెమయితే జేబులో బడ్డది గదా? 
రూపాయిలు దీస్మోనే వస్తపో.” 

“అచ్చా! నన్ను మల్ల అచ్చేటట్టు జెయ్యఅద్దూ” (అని గఫ్రూ వెళ్ళిపోతాడు). 

“మిల్లుపని ఒక నెలరోజులు చూస్తే సరి. వచ్చేస్తుంది. మన పిల్లలు తొందరగానే 
నేరుస్తారు. తోలేయి బావా, కరువురోజుల్లో ఎక్కడనో బ్రతికి నాలుగు కాసులు 


సంపాదించి తెస్తే అంతేచాలు.” 


సంఘము 81 


“దేశంగాని దేశం, పిల్లలెట్లా వుంటారో, పుట్టిన్నుంచి ఇల్లిడిచి దగ్గెరున్న పళ్లికైన 
బోయిన మొకాలు గావు”. 

“పోతావుంటే అలవాటైతది. ఇల్లెల్లకుంటే ఎప్పుడూ గింతె రూపాయలిస్త పదు. 
ఎన్నిగావాలె?” 

“నా దగ్గెర పద్దెనిమిది సన్గులు నేసినయున్నయి. అవ్వి నీ దగ్గెరుండని.ధర 
వచ్చినప్పుడు అమ్మేయి. ఇప్పుడో నలుపైరూపాయిలైతే ఇయ్యి. అక్కడ వడ్జెంత 
తయారైందో”. 

“సరే! ఇస్త పదు. తెలిసిందా వెంకన్న బావా! మన జాతిలో ఇప్పుడు వొక్కపనైనా 
మంచిగ జరుగతలేదు. అయ్యోరు గుజ్లానికి, అన్నీ అవశిస్థాలే” అన్నట్లు మరీ మరి 
మనవారి ఆచారాలు కులాన్ని హీనదశకు తెస్తున్నాయి.” 

“ఏం విశేషాలు బావా! మొన్నటి బుచ్చమ్మ పంచాయితేమాయె. జరిమాన 
యెంతేసినారు. ఆనాడు నేను వూళ్లలేను గాబట్టి నాకేమీ తెలియలేదు. 

“హరి హరీ!!... ఏమి చెప్పాలి బావా! నేను మన చౌదరిగారగు రామలింగం 
గారిని అనేక విధాల (బ్రతిమాలినాను. నాతోనెంతో సానుభూతి వున్నట్లు మాట్లాడి 
తాను జేయగల పనంతా జేసేసిండు. ఛీ ఇట్టి జాతి యెన్నటికైన పైకి రాగలదా? 
అంటే సందేహంగానే ఉంది.” 

“తుదకు ఫలితమేమైందీ?” 

“ఇరవై రూపాయిలు దండుగ వేయ సంకల్పించిరి గదా! అది ఎంత మాత్రమూ 
తప్పలేదు. మళ్ళీ దానికి పూర్వపు ఉద్యోగముకన్న గత్యంతరమే లేదాయె. మనబోటి 
వాళ్ళకే పొట్టగడుచుటకు కష్టంగా వున్న ఈ రోజుల్లో పాపము ఆ విధవ అందులో 
సగము అంధురాలు. మరేపని జేసుకొని బ్రతకాలెనో చెప్పండి?” 

“కాను బావా! మన కులంలో ఇంకా ఏ కట్టుబాట్లు లేకున్నా దండుగలు 
గొనుచు నీచవస్తువులతో తందానాలాడుట మాత్రం జోరుగా వుంది. అందుగ్గాను 
కులబహిష్మారమనే ఆయుధముంది గదా! 

“ఒక్కటా, రెండా, వీరికృత్యాలన్నీ కులపతనానికి మంచిగా తోడ్పడుతున్నాయి. 
సరే! దండుగలు డబ్బంతా ప్రోగుగా వుంచి అవసరమున్న వానికై వెచ్చించుటయో, 
లేక ఇలాంటి అనాథల కింత సాయపడి వారికేదైన పని గల్పించుటయో అయితే 
అసలే లేదు. మనపై ఎన్ని దండుగలు పడుతున్నాయి చూడు! వానికై ఖర్చుచేస్తే 
యెంత బాగుండు? భాగోతుల పన్ను బహురూపుల పన్ను, ఈరముష్టివాళ్ళు, 


82 లోక మలహరి నవలలు 


కూనపులీలు (ఇంటికోపూట చొప్పున పద్మశాలీల యిండ్లలో మెక్కుచు కాలం గడిపే 
మహాశయులు) గ్రామంలో గత్తర, (మహామారి) పశువుల తెగుళ్ళలో (గామదేవర్లకు 
పండుగల పన్ను ఇన్నింటిని మించి పటేలు, కరణాలిండ్రల్లో పెండ్లి, పేరంటాలకు 
గొప్ప గొప్ప కట్నాలు, కరక్నాయలు గావాలె గదా అవన్నింటికి ఈ ప్రోగు జేసిన 
ధనాన్ని వ్యయపరచొచ్చును గదా? అమాంతంగా దండుగ వచ్చి పడ్డాదంటే ఇంటికి 
రూపాయో, రెండో ఉరిబోసుకోనైనా, సర్వాముంత తాకట్లు పెట్టియెనా సరే కట్టి 
తీరవలసిందే. అంతకూ చేతగాని వారిపై ఈ బహిష్మారమనే భయంకరాస్తాన్ని 
ప్రయోగించిరనే యెంచాలి. 

అయ్యో! అంత జ్ఞానముంటే ఎంత బాగుండు? అందుకు పెత్తనము 
వహించినవాళ్ళకుండాలి ఈ సంస్మారబుద్ధి. మన మాటెవ్వరు వింటరు? ఎన్నటికైనా 
మన జాతికి ఉన్నత స్థితి గలిగే యోగమున్నదో! అట్టి రోజులు మనము చూడగలమో? 

ఎందుకు చూడము. ఎప్పటికీ ఇట్టి మూర్ధపు దినాలే వుంటాయా? అట్లెన్నటికీ 
గాదు. “పెరుగుట విరుగట కొరకే, ధర తగ్గుట హెచ్చుటకొరకే” అన్న అనుభవజ్ఞుల 
మాటలెన్నటికీ కల్లలు గావు. కాని ప్రస్తుతం పెరుగుతున్న అవినీతిని జూచి నా 
గుండెలు తరుక్కొనిపోతున్నయి. చూస్తివా ఆ బుచ్చమ్మ వేరు గతిలేక ఈ వూళ్ళేవుంటె 
ఈ కష్టాలు విడువయని ఎచ్చటికో వెళ్ళిపోయిందట. పాపం ఇదేవిధంగా ఇంకాఎందరో 
అనాథలు ఈ అన్యాయాలకు తట్టుకోలేక ఆకలిబాధలకు ఆగలేక, కోమటి బ్రాహ్మణ 
గృహాల్లో చాకిరిచేయుట, మరియు తమ సంతానాన్ని సంరక్షించుకోలేక, ఎక్కడైతేం 
బ్రతికితే చాలునని ఇట్టివాళ్ళకే అమ్ముకొని కాలం గడిపినారు. ఇంకా కొందరు “అన్యథా 
శరణం నాస్తిియని దాసత్వానికి గూడా తలపడ్డారు.” 

“నిజమే, ఇది ఎంతో అన్యాయం. వారిది గూడా ఒక సమస్యయే ఐపోయింది. 
వీరి అకృత్యాలచేతనే అఖండనదీ ప్రవాహంగా వున్న మనజాతి చీలి కొన్ని 
పాయలనుగా తయారుజేసింది. తర్వాత దీని ఫలితమూ?” 

“ఫలితమేమి... ఆ చీలిన పాయలు కొంతదూరమేగిన తర్వాత మళ్ళీ నదిలో 
కలువవా? ఇదివరకే కొందరు కులమువారికి కుడుపులు పెట్టి, త్రాగబోసి, మెప్పించి 
కులములో చేరినామనిపించుకున్నారు. కొందరట్టి ప్రయత్నాలు జేసికూడా సఫలురు 
గాక మా కర్మమింతేయని ఊర్మున్నారు. మరికొందరు నవయువకులు “ఇంతటి 
నైచ్యాచారపు జాతికన్న ప్రస్తుత స్థితియే వేయిరేట్లు నయ మని నిశ్చింతగా వున్నారు. 
కానీ మన జాతి మాత్రం పచ్చిపులుసుకన్నా పలచబడుతోంది. బుద్ధిమంతులగు మన 


సంఘము 83 


చౌదరీలకు చీమకుట్టినట్లయినా లేదు. ఎందుకుంటాది? మందిసొమ్ముచే ఆనందపడే 
అలవాటైనవారికి? నాకు మట్టుకు చాలా హేయమనిపిస్తోంది బావా!” 

“ముచ్చట సంబురాన ఏమో మరచినట్లు ఏదో పనిమీద వచ్చి ఏదో భారతం 
ముందరేసుకుంటిమి. మంచిది. నాకు రూపాయలిప్పించండి. కోమటాయన బుణం 
తీర్పొస్తాను”. 

“సరే తీసికొండి”, అని రూపాయలిచ్చి వేస్తాడు. 


3 


“ఏంరా రామలింగూ! నీ పెత్తనం జమాన కొంచం కొత్త విధంగా నడుస్తోంది! 
మమ్ములనేమైన ప్రపంచం జేయనిస్తారా లేక మీరే చేస్తారా! భుజంగరావు దొర బతికి 
వుండగనే యింత పనికి దిగినాట్టా!!”. 

“ఏం సంగతి దొరా! ఏం దెలియందే ఇట్లా అంటే ఏమి జెప్పుదు. నాకేదీ 
గుర్తులేదు.” 

“ఎందుకు గుర్తుంటదిరా! మా ముందర పిల్లి వలెనే వుంటావు గాని చాటుకు 
మాత్రం పులిలాగున తయారవుతున్నావురా నువ్వు, మీ కమేటీలు మాకు దెలియవను 
కుంటున్నావేమో. ప్రతి శుక్రవారం నేను వెంకటేశ్వర్లకు నొక్నప్రొద్దు వుండేది. ఇప్పుడు 
కొత్తగా గనుకనా; మీకు గుర్తులేందా? వారానికొక్క కోడిపిల్ల యిచ్చుటకు మీ తాత 
ముల్లె అంతబోయిందా? యెనుకటి నుంచి నడుస్తున్నదాన్ని యిప్పుడు ఈ జమానల 
తీసివేస్తా మనుకొంటున్నారా? ఆనాడు యాళ్ళకు కోడిపిల్ల నియ్యక నాకు ఆ వొక్క 
పొద్దిడిచేవరకు పగలు మూడు గంటలైంది. ప్రతిదినం తప్పకుండా నాలుగు కోడిగుడ్లు 
వచ్చేదుండే యిప్పుడైతే రెండే చేస్తిరి. యేమో ప్యాదముండాకొడుకులు బ్రతుకనని 
వూర్ముంటే యిగ మమ్ములను లేనికిందనే జమగట్టినట్లున్నది. మొన్న గిర్డావరు దొర 
వచ్చినప్పుడు కోడిపిల్ల కొరకు ఎంత కష్టమైంది మాకు. వూల్లె మీరుండి గూడా 
యిట్ల జేస్తున్నరు గదూ?” 

“అయ్యా! మీరు వొక్కటి దెమ్మంటరుగాని సుంకరివాళ్ళు ఎక్కడ కనిపిస్తే 
అక్కడనే కోడిపిల్లలను చంపుకపోతున్నారు. మీ దగ్గెర కెన్నొస్తున్నయో గని రోజూ 
వొక్కటీ రెండూ పోతనే వున్నయి దొరా! దానికేమి కట్టుదిట్టాలు లేవు.” 

“నా ముందరెందుకు దాచిపెడతవురా! శాలోల్లకే యింత గర్వమొచ్చిందంటె 
తక్మినోళ్ళు మమ్ములను నూరి ముక్కులకు పీల్చుకుంటరు. అసలిది ఎందుకు దాస్తావురా, 
ఆ కమేటి లేమిటియి కమేటీలు?” 


84 లోక మలహరి నవలలు 


“నాకేదీ దెలువది దొరా! నా నలుగురు పిల్లల తోడూ! యేదో నర్సయ్యనే 
ఇంత మొదలు పెట్టిందని తెలుస్తది. నాపేరు జెప్పకు దొరా! కులమంత నామీదేడుస్తరు. 
అతనిదే ఈ కార్గుజారి.” 

“అట్లనా! అయితే ఇది నర్సయ్యగానిదా ఆట!! వానికి పైసలు పెరిగినాకొద్ది 
మస్తి కూడా పెరుగుతున్నట్లుంది. ఎవ్వడురా అక్కడా! సుంకరి ముత్తిగా! పొయ్యి ఆ 
నర్సిమ్మన్ని ఎట్టున్నాన్నట్లనే పట్టుకరా పో! వట్టిగ వూగులాడుకుంటస్తె వాన్నేమో గని 
ముందుగ నీ ప్రాణం దీస్త”. 

“అట్లనే దొరా నీ కాల్మొక్త” అని ముత్తిగాడు పోయిండు. 

వెలమ దొరల ప్రతాపాలు మొన్నటి రజాకారు దోమల కంటే కొంచం మించే 
వుండెనని చెప్పుట అసత్యం కాదనిపిస్తోంది. అది భుజంగరావు దొరివారి కాలము. 
మాలీ, కోత్వాలీ రెండు వతన్లు ఆయనకే వున్నాయి. అతని తండ్రి కొండల్‌రావు దొర 
వుండగనే అన్ని యేర్పాట్లు జేసిపోయినాడు. తొందరగా ప్రసవం కాని గర్భవతులకు 
ఈ కొండల్‌రావు పేరు చెప్పితేనే ప్రసవించేవారట. అంటే అతని దర్పం ఆవిధంగా 
వుండెడిదట. అన్ని కులాలతోపాటు పద్మశాలీలకు గూడా కొన్ని యేర్పాట్లు జేసినాడు. 
వేంకటేశ్వర సేవ వెల్లినప్పుడు దొరల ఇండ్లల్లో పెండ్లిండ్లకు దివిటీలు పట్టుట, వారి 
ఒక్క ప్రొద్దులకు, పండుగలకు, చుట్టపక్కాలు వచ్చినప్పుడు కోళ్ళు గ్రుడ్లు తెచ్చి, 
వాటిని పొతం జేసి యిచ్చుట, సర్మారువాళ్ళు అనగా తహశీల్‌దారు, పోలీస్‌ అమీన్‌ 
నుండి కానిస్టేబుల్‌ చప్రాశీల వరకు గ్రుడ్డు, కోళ్ళు సప్లై జేయుట, ఇంతేకాక వాళ్ళ 
పక్కకు చాపలు, బొంతలు, కప్పుకొనుటకు దుప్పటులు ఇవన్నీ ఈయవలసిందే. 
ఇందుకు ఏమి లోటైనాగాని చావు బ్రతుకు లెరుగని దెబ్బలు పడవలసిందే. తండ్రి 
ఏర్పాట్లన్ని కొడుకు భుజంగరావు దొర సక్రమంగా నడిపిస్తున్నాడు. ఇంత భీకరంగా 
పరిపాలన జరిగినా కొండల్‌రావు పాలనలో అరటికాయలో ఆవగింజంత కమ్మి 
అయినట్లే వుండెను. అయిననూ ఎవరైన నాలుగు కాసులు గలవారైనారంటే ఏదో 
ఇంతమంచి గుడ్డలు కట్టుకొంటున్నారంటే వారినేవిధంగానైన పాతాళానికి 
క్రుంగద్రొక్కాలన్న యోచనయే. ఆ యోచన కార్యరూపం దాల్బవలసిందే. ఇట్టి 
నిరంకుశ పరిపాలనలో అమాయకులగు పద్మశాలీలల గతి యేమి కావాలో పాఠక 
మహాశయులే యూహించాలి. ఇంతటి చెడ్డ ఉగ్రకాలమందు గూడా నర్సయ్య 
పిత్రార్దితమైన సొమ్మును కొంత పొదుపుగా యుంచగలిగినాడు. కాని దాన్ని 
గాపాడుటకెన్నో విపత్తులను సహించుకుంటూ వచ్చినాడు. నర్సయ్యగారి మనస్సు 


సంఘము 85 


మెత్తనిది. జాలి గుండె గలవాడు. ఎవ్వరికే ఆపదవచ్చినా తనతో నైనంత సాయం 
చేస్తాడు. కరువుకాలంలో చేనేతవారి కేమాత్రం పనులు లేని దినాల్లో రెండువేల 
నూలు దెప్పించి ఆ వూరివారికే గాక దగ్గరున్న పల్లెల వాళ్ళకు గూడా నూలిచ్చి ఏదో 
కొద్దిపాటి లాభంపై రూపాయలివ్వు మన్నాడు. కాని అప్పుడు గుడ్డకు ధరలూ, గిరాకులు 
లేక పారిశ్రామికులు సరుకంతా ఈతని వద్దనే పారేసి పొట్ట గడుపుకొనుటకు కొంత 
కొంత డబ్బు తీసుకుపోయినారు. తనవద్ద లేకున్నా తన పతారపై తెచ్చి కొద్దో, గొప్పో 
జరుపుతుంటాడు. కాని ఈతని త్యాగబుద్ధి స్వార్థపరులగు కులస్థులకు, దోర్టండ 
పరిపాలకులగు దొరలకు ఎంతమాత్రం సరిపడలేదు. మన చౌదరి రామలింగం 
గారికి కూడా ఈతనిపై అసూయయే. అందుకే దొరగారి యెదుట ఈతనిపై లేనిపోని 
చాడీలు చెప్పినాడు. పాపం నర్సయ్యకు నేడు అవమానమో, ప్రాయశ్చిత్తమో 
జరుగనున్నది. అందకే మన భుజంగరావుదొర ఎట్లావున్న వాన్నట్లనే పట్టి 
తెప్పించినాడు. 

నర్సయ్య వస్తెనే ఉగ్రుడై యున్న దొరగారు కండ్లల్లోనుండి నిప్పులు రాలుస్తూ, 
“యేమోయి నర్సయ్య దొరా! మీ కండ్ల కేమన్న దొరలు గనిపించేటట్టున్నారా?” 
అన్నాడు. మీసాలను మెలివేసి పైకి ఎక్కిస్తూ. 

“అట్లంటారెందుకు దొరగారూ! నాతో నేమి తప్పయింది? నేనైతే తమను 
ఏమీ అనలేదు. 

“ఏమనాలెరా! నీ తప్పేమీ లేదు. తప్పంత నీ దెగ్గరున్న పయిసలదే. శాలోల్ల 
దండు సిద్ధమైతొందటా?” 

“అంటే ఏమిటో దొరా! నాకేమీ అర్ధమవుతలేదు. నేనేమి? దండు తయారు 
జేయుటేమి. పూటకు లేనివాళ్ళు (గామమేలే ప్రభువుతోనే కయ్యం పెట్టుకుంటారా? 
నీల్లల్లో వుండి మొసలితో కయ్యమా దొరా? మరి తాము నన్నేమన్నారని?” 

“మా మొసలితనము మీ ముందరేమైన పనికి వచ్చెటట్టుందా? మా బాపతులన్ని 
యెగబెట్టిసోన్నవట. వాక్కగడియ బతుకకపోవాలె. పొద్దున లేచిన్నుంచి దొరల సొమ్ము 
దిననోల్లెవరో చెప్పురా.” 

“కాదంటానా దొరా! నేనెవ్వరినీ యెగబెట్టలేదు. యెవ్వరో వోర్వలేక నా మీద 
కొండ్యాలు జెప్పినట్లుంది. ఇంతప్పటి నుంచి చూస్తలేరా నా గుణం. ఇప్పుడేం 
కొమ్ములొచ్చినయా నాకు?” 


86 లోక మలహరి నవలలు 


“చూస్తున్నందున్నే నాలుగు పైసలుంచుకొని నెగుల గలిగినవురా. నాగనాథము, 
నువ్వు ఇద్దరు కాస్త బుద్ధిమంతులు. సమయానుకూలంగ అక్మెర పడెటోల్లు, గ్రామముల 
వుండనని అనుకుంటే నాకే మొగలయితున్నరు. సందిల రాజిగానికి కోడిపిల్ల నియ్యొద్దని 
చెప్పినవట. ఇంకా ఏమేమో ఉపదేశాలయితున్నయట. మేం జేసే ఉపకారాలు 
గొప్పవా? మాకిచ్చె హక్కు బాపతులు గొప్పవా?” 

“పాపం... నేడు రేపు పద్మశాలీల గతి మిక్కిలి అధ్వాన్నంగ వున్నది దొరా! 
వొంటిపూటకైనా సరిగా కూడు దొరుకుతలేదు. గిరాకులు లేవు.ఏదో కొంత వున్నా 
లాభము లేక! నానాపాటుల బడుతున్నారు. “అన్నమో రామచంద్రా” అన్నట్లున్నది 
గతి. ఇలాంటి సమయంలో తాము ఆదుకుంటేనే యింత గండం నుంచి కడతేరుతం 
లేకపోతె అంతకంత చచ్చిపోయే దినమొచ్చింది దొరా! ఇదే సంగతి ఆ సందిల 
రాజన్న తోని జెప్పిన. దొర దెగ్గరికిపోయి బ్రతిమాలుమని, ఈ కరువుకాలంలో ఇంత 
పొదుపుగా బతుకాలెనని, కల్లు మాంసాదులకు పెట్టి పెండ్లాం పిల్లలకు విషం పెట్టొద్దని 
చెప్పిన గాని ఇంక ఏమీ అనలేదు. పాపమా బుచ్చమ్మ గతి తమకు గుర్తే గద దొరా! 
పూటకు గతిలేని దాని దగ్గెర ఇరువై రూపాయిలు దండుగని దీస్మున్నరు. కులస్థులు 
రామలింగంగారిని ఎంతో బ్రతిమాలినారు. అయినాగాని ఏమి కాలేదు. దాని బిడ్డమీద 
కడెం బద్దలుండంగ నాగనాథం గారికి అమ్మివేసి ఇంకో పదిరూపాయిలు నేనిస్తె 
కులస్థులకు పారేసి కులం మీద, ఊరుమీదింత మన్నుబోసి పోయింది. ఇంత 
అన్యాయం పనికి వస్తాదయ్య, ఇదేమాట చూడబుద్ధిగాక కులస్థులతో నన్నాను. వాళ్ళే 
యెవరో నామీద చాడీలు జెప్పి వుంటారు. కాని ఇంతకంటె నాకేమీ దెలియదు. యే 
వొట్టంటె ఆ వొట్టు.” 

“ఇగవొట్లూ, బాసలు, చాల్లే. కులంల నీ వొక్కడవే మొనగాడవైనవు. నువ్వొక 
సావుకార్నని మురుస్తున్నవురా! నీకు పైస మదమే బాగున్నది. మా కండ్లల్ల బడ్డవు. నిన్ను 
నాశనం బట్టిచ్చెదాక విడువ కొడుకా. ఏమో పాపం అక్మరబడేవాళ్ళు, మనవాళ్ళను 
మనం గాపాడు కోవాలెనని అనుకున్నాకొద్దీ మామీదికే సవారి. కట్టే, పిడుకా, పెండా, 
చెడ్డదీ, మంచిదీ ఎవ్వరి భూముల్ల నుంచి దెచ్చుకుంటజ్టా? అసలు బైటికి బోతె మా 
భూముల్లకే కదా? ఇట్లుండగ ఇంత కావురమా! సాలోల్లకు కొత్తకొత్త పేర్లు పద్మశాలీలట 
వీని బొందశాలీలు”. 


“నేను జేసిన దోషవేమిదొరా! ఊరోళ్ళంతా వొక్కరి కొక్కరు సాయపడకుంటే 
ఎట్లా నడుస్తది? తామింత దయ చేస్తే, మేమింత చాకిరి జేస్తం. ఇంతదానికే ఉన్న 
కోపమంతా నా మీదనే దీస్తిరి. నోరుగదిల్తె తప్పంటే యెట్లదొరా?” 

“అదునా శాలోడు గ్రామమేలే దొరల మీదికే మాటకు మాటందిస్తోండు. వీని 
పైత్యం దింపుదాము తేరా ముత్తిగా కట్టె?” అని సుంకర ముత్తిగాని చేతుల్నించి 
కజ్ఞగుంజుకొని అయిదారు దెబ్బలు కొట్టి, నోటికి వచ్చినన్ని అనేసినాడు. అంతటితో 
తృప్తిపడక, “వారే ముత్తిగా! నేటినుండి ఈ శాలోల్లకు సాకలోల్లు బట్టలుతుకుట, 
మంగలోల్లు నెత్తులు గొరుగుట, మాదిగోళ్ళు దప్పులు గొట్టుట అన్ని బందు పెట్టాలి. 
ఇందుకు ఏమైన కిలాపు జరిగిందంటే చూస్తుండగ బొంద పెడ్తనని చెప్పు. ఏమి 
వినచ్చిందా?” అని చెప్పి ఇంట్లకు లేచిపోయిండు. 


4 


నర్సయ్య ఆ గ్రామంలో ఎవరితోనైనా మాట పోడగొట్టుకున్నవాడు కాదు. 
అతని మనస్సు కఠినమైంది అసలే గాదు. కాని అంతటి నిరంకుశ జాగీరు దొరల 
పాలనలో ఇంతటి అమాయకులుండుట దుర్భరము. ఈ అవమానం అతనికి 
చచ్చినదానికంటే ఎక్కువయింది. అనేక జనం ముందర, నడీ బజారులో ఇంత పని 
అయినదంటే, ఇంతమంది వుండి చూ, చా ఏమీ అనక చూస్తూ వూర్మున్నారంటే 
ఇట్టి మానవులకంటే పశువులే నయ మనుకున్నాడు. పాపం యమలోకంలోని జీవులేమి 
జేస్తాయి? 

ఈ దుర్మార్గుడనుకున్నంత పని జేసితీరుతాడు. అంతపని గాకముందె గ్రామం 
విడిచి ఎక్కడికైనా వెళ్ళాలెననుకున్నాడు. కాని ఈ సంసారపు అట్టహాసమంతా ఎక్కడికి 
తీసుకుపోతాడు? పుట్టిపెరిగిన గ్రామంలోనే ఇంత క్రూరం జరుగుతూంటె ఇక 
పొరుగూళ్ళ సంగతేమో ఎవరికి దెలుసు? అని ఇంకా ఎన్నో ఆలోచనలు జేసుకుంటూ 
ఇంట్లనుండి బయటికి వెళ్ళక వారం రోజులు గడిపినాడు. 

ఒకనాడు మధ్య రాత్రి ఉన్నట్టుండి బట్టి పాకకు నిప్పంటుకొని దగ్గరున్న 
గడ్డివాము గూడా దగుల్మొన్నది. అంతలో నర్సయ్య బయటికి వచ్చిచూచేసరికి ఎవ్వరో 
దూరం నుండి పరుగెత్తుచున్నట్లు ఆ వెలుగులో కనిపించింది. కాని దూరం నుండి 
ఉరుకుచున్న వారినెట్లు గుర్తుపట్టగలడు? గుర్తుపట్టినా ఏం చేస్తాడు? ఎటూ తోచక 
లబలబ మొత్తుకున్నాడు. బట్టి, దాని దూడ అంబా’, అని అతి దీనంగా అరిచినయి. 


88 లోక మలహరి నవలలు 


వెంటనే పాకలోకి జొరబడి ఆ రెండింటి మెడత్రాళ్ళు తప్పించి బయటికి తరిమినాడు. 
దూడ గాబరాపడి మరీ లోపలికే పరిగెత్తి అగ్నిదేవుని వొళ్ళో దాక్కుంది. గేదె మాత్రం 
బయటపడ్డది. అంతలో ఆ చప్పుడూ, వెలుగును చూచి ఇరుగు పొరుగువారు 
చాలామంది చేరి కడవలూ, బిందెలూ, చేతికందినవానితో నెల్లా నీళ్ళు తెచ్చి చల్లినారు. 
బట్టి పాక, గడ్డివాము రెండూ కాలి కూలినయి. 

అయ్యో! అయ్యో!! మంటలు చూరు కెగబ్రాకినయి. అయ్యలారా! చూస్తారేం? 
నిప్పు చల్లార్చండి ఓ భగవంతా! ఇంతటి కోపం పనికిరాదు. ఇంకేమున్నది. రామ 
రామ... మంటలు ఇల్లుమీదికెక్కినయి. ఇంట జొరబడి సామానంతా బయట 
బారేయండి. తక్క్మినవాళ్ళంతా నీళ్ళు చల్లండి! హరిహరీ! అదేమి!! శిశు రోదనము. 
ఆహా! వెంకయ్యా! శిశువు ప్రాణాల్ని కాపాడి పుణ్యం కట్టుకున్నావు. అన్న అల్లరులు 
మిన్నుముట్టినయి. 

నర్భయ్య భార్య ఆదుర్దాగా పక్కలో పండుకొన్న ఎడపిల్లల్నిమాత్రం బయటికి 
తీసుకొచ్చింది. మంటలు చెలరేగినందున లోపల తొట్టెలో పరుండియున్న పసిపాపను 
తేజాలక పోయింది. పాప రోదనం వినగానే వెంకయ్య మండుచున్న గృహంలోకి 
ఉరికి అమాంతంగా బిడ్డను దీసి హృదయానికి హత్తుకొని అతివేగంగా బయటపడ్డాడు. 
కాని ఏమి లాభం మంటల వేడిమిని ఆ చిన్న ప్రాణి భరించలేదు. తటతటమని 
కొట్టుకొనుచున్న ఆ లేత గుండెకాయ కొన ఊపిరిని ఆపివేసింది. ఏడ్పులూ, 
అల్లరులతో తెల్లవారింది. 

అమాయకుడగు నర్సయ్య ఇల్లు ఆ పాపి భుజంగరాయుడే కాల పెట్టించినాడని 
చెప్పకనే పాఠక మహాశయులూహించి యుందురు. ఆ రాత్రి గడబడలో పాపాత్ములగు 
కొందరు అందిన సొమ్మంతా తమ తమ ఇండ్లకు చేరవేసుకున్నారు. చెనేత గుడ్డలన్నీ 
కాలిపోయినయి. కొన్ని బోళ్ళు, ధాన్యం, కట్టుగుడ్డలు మున్నగునవి బయట బడ్డయి. 
గృహము యొక్క అధికభాగం కాలి కూలింది. పొరుగువారి కృషిచే మిక్కిలి చిన్నభాగం 
మాత్రం మిగిలింది. ఆ ప్రక్మనే వున్న బుచ్చమ్మ చిన్న గుడిసె కూడా అనలుని కోపాగ్నికి 
తట్టుకోలేక పరశురామ ప్రీతి అయింది. అందులో ఏముండెనో ఎవరికి దెలుసు. ఆ 
సమీపమందే వెంకయ్య ఇల్లు గలదు. బయటపడ్డ సామానంతా ఆ వెంకయ్య ఇంటి 
ఒక అరలో వుంచినాడు. 


నర్సయ్య బావా! కానున్నదంతా అయింది. ఇంకా ఏడ్చివడ్చి ఏమి చేస్తావు? 
ఇల్ల ఎంతకాలం ఏడ్చినా పోయింది రాదుగదా! లేచి యేదో బుక్కెడు తినకపోతె 
చేసుకతిన రెక్కలుంటయా? అని యెన్నో రీతుల ఓదార్చి నాలుగు మెతుకులు 
మ్రంగించినాడు వెంకయ్య. 

లక్ష్మ ఓలలాడుతున్న ఇల్లు, ఇరువురాడకూతుళ్ళ తరువాత ముద్దులు 
మూటకట్టు మొగపిల్లవాడు గలిగి తొమ్మిది నెలలు పెరిగి అగ్నిహోత్రుని కాహుతి అయ్యే 
ఇంటిలో వున్న సొమ్మంతా పోయె. ఇక నర్సయ్యకా బుక్కారావుపేటలో నేమున్నది? 
ఆ వూళ్లెపుట్టి నలుపైయేండ్ల వాడైనాడు. ఇంతవరకు అతనికి అగౌరవమనేది ఆ 
వూళ్ళో లేదు. పూలమ్మినచోట కట్టెలమ్ముట అతని కెంతమాత్రం ఇష్టంలేదు. ఇంతేగాక 
ఆ భుజంగరాయ డెన్నడో కాల భుజంగమై కాటువేయక విడుచునా? అందుకే ఒకనాడు 
వెంకయ్యతో - “బావా! ఇక నేనీ పాపి గ్రామంలో క్షణమైనా వుండలేను. ఎక్కడికైనా 
వెళ్ళి భిక్షమెత్తుకొని యయినా బ్రతుకుతాను. కాని ఒక్కమాట. మీ చెల్లిలినీ,పిల్లలనూ 
కొన్ని రోజులు మీ ఇంటియందుంచుకొండి. నేనెక్కడైనా స్థిరపడ్డ తర్వాత 
పిలుచుకొంటాను. ఈ కష్టకాలంలో నాకు నీకన్న ఆత్ములెవ్వరూ లేరు. కొంత ధాన్యం 
మిగిలింది. ఓ నాల్లు నెల్లకు సరిపోతాది. 

సరే ఎంతమాట. నీవనాలెనా? ముంతే గుండె చెదిరియున్న నీవెక్కడపోయి 
ఏమయితావో అన్న భయము గలుగుతోంది. ఇక్కడైతే నీ వసలే వుండలేవు. కష్టాలు 
మనం తప్పించుకుందామంటే తప్పుతయా. పాండవులంతటి ధర్మాత్ములు దుర్మార్గుల 
కుట్రలచే అడవులపాలై నానా బాధలు పడలేదా! ఇక మన లెక్కేం. ఎప్పటికీ ఇవే 
పాపపు దినాలుంటాయా? నాలుగు దినాలెక్కడైనా గడుపుటే మంచిది” అని వెంకయ్య 
అన్నాడు. 

ఎక్కడ పోదునా అని విచారంలో వున్నాడు నర్సయ్య. 


5 


ఒకనాడు లింగప్ప, సోమన్న అనే ఇరువురు వ్యక్తులు ప్రకృనేవున్న 
ఆంజనేయాలయపు అరుగుపై చల్లని వేపచెట్టు నీడకు గూర్చుండి మాట్లాడు 
కొంటున్నారు. ఇంకా కొందరు ఏదో లోకాభిరామాయణంచే కాలక్షేపం చేస్తున్నారు. 
సోమన్న! పుణ్యాత్ములకు దేవుడు సాయపడుతాడనే మాట అబద్ధం కాదు 
సుమా! పాపమా నర్సయ్య ఎట్లాగో బొంబాయి జేరినాడట. ఎన్నడూ కూలి, నౌకరీ 


90 లోక మలహరి నవలలు 


పనిచేసినవాడు కాదు. అతనికి దేవుడెట్టి వ్రాత రాసిపెట్టిండు? ఆపత్మాలంల ఎందరినో 
ఆదుకొంటుండె.” 

“జను లింగప్పా! పలుచగైతే అట్టు. గట్టిగైతె కుడుములు చేస్తారు లోకులు. 
అందుకే అంటారేమో... 'వాటము తీరుగ వైష్ణవి మని. రాత్రింబగళ్ళు పరుల కొంపలు 
గూలుస్తూ, బీదల నన్యాయంగా హింసించె టోళ్ళను ఆ దేవుడేమైనా చేయగలిగిండా? 
చెక్కుచెదరక పోతవిగ్రహాల్లాగ అష్టైశ్వర్యాలతో తులతూగుచూ సంతోషంగా కాలం 
గడుపుతున్నారు గదా? అట్టి దుర్మార్గులకు యముడూ, దేవుడూ భయపడతారు 
కాబోలు!” 

“ఏదో యింత పూర్వజన్మ పుణ్యముండబట్టి అట్టిదుర్మార్గులు పాపాత్ములై గూడా 
సుఖ పడతారేమో ఆ పుణ్యాన్ని మసి చేసుకుంటూ. అదంతా మనకేమి గాని నర్సయ్య 
మిల్లు పని నేర్చి అచ్చట కూడా అందరిచే గౌరవింపబడుతున్నాడట. భార్యాపిల్లలను 
పిలిపించుకొన్నాడు.” 

సోమన్న కొంచం దగ్గరగా వచ్చి లింగప్ప చెవిలో మూతిపెట్టి, “నాగనాథం 
ఇంట్లో దొంగలు పడి ఇరువైవేలకు మించిన ధనాన్ని దోచుక పోయినారట. ఇంకా 
దొంగలు దొరకనే లేదట. లోకులేమనుకుంటున్నారు?” అని గుసగుస పెట్టినాడు. 

లింగవ్ప మూతికి వ్రేళ్ళుపెట్టుకొని, “ఏమో మనకేమి, గోడలకు 
చెవులుంటాయట. పోలీసోళ్ళు వూళ్ళెనే వున్నరు. అభం శుభం యెరుగని ఇంటి 
చుట్టు ప్రక్కల వాళ్ళను చేసుకతిన రెక్కల్లేకుండా బాదినారు పోలీసులు” అన్నాడు. 

సోమన్న ఇంకా గొంతు చిన్నగ చేసి, “ఇదంతా ఆ పాపి దొరగారిదే చేయి 
అని అందరికి తెలుస్తుండగా ఈ పోలీసులకు తెలియకపోవుటమేంటి? ఇంత వెట్టి 
వెంగళప్పలు పోలీసులో ఎట్లా పనిచేస్తారో” అనెను. 

“పోలీసుల్లో ఎందరో బాధ్యతారహితులున్నారు సుమా! బాధ్యతల్నెరిగినవారు 
తమ విధుల్ని మంచిగానే నెరవేరుస్తారు. ఇంతకూ దొరగారివద్ద అమీన్‌ మున్నగువారు 
గొప్పగొప్ప బహుమానాలు పొంది మంచి దావతులు తిన్నారట. అందుకే దొంగలు 
దొరుకుట లేదు.” 

“ఏదో! లేనిపోని ముచ్చట్లు మనకెందుకు? మన మాటలు పోలీసువారి చెవుల్లో 
బడెనా, మనం వారి కండ్లల్ల బడుతం. దుద్దుకజ్జి దెబ్బలు మనమోకాళ్ళ మీద, 
మోచేతులమీద పడుతయి.” 

“ఏమన్న గాలిపోని గని ఈ పోలీసయ్యలకు కోళ్ళూ, గుడ్లు ఇవ్వలేక 


చావొస్తుంది”. 


సంఘము 91 


సోమయ్య నొసలు గొట్టుకుంటూ, “దీనిమీద రాతఫలం. అయితె నర్సయ్య 
బొంబాయిలో మిల్లుపని చేస్తున్నాడా! బొంబాయి పైసలు నూటికి ఏ ఐదు పది మందికో 
అచ్చుబాటుంటదంట. లక్షలు సంపాదించి గూడా ఒక్కరూ ఒక మహత్మార్యం చేయలేదు. 
వట్టి బర్మతులేని పైసలు. ఇది అబద్ధమంటవా లింగప్పా!” అన్నాడు. 

“బొంబాయి పైసలదేమీ తప్పులేదు. బొంబాయిదొక పెద్ద భారతంగా జెప్పొచ్చు. 
అసలు మన వద్దనున్న నీచగుణాల ఫలితమే మనం అనుభవిస్తున్నాము. కొంచం 
శ్రద్ధగా వినండి. ఇప్పుడు కొందరు పద్మశాలీలు మిల్లుల్లో క్రమేణ వృద్ధికొచ్చి మేస్త్రీ, 
మొకద్దం పదవిపైకి గూడా వచ్చినారు. మిల్లులందు అట్టివారి చేతిలో కొన్ని 
అధికారాలుంటాయి. బీద పారిశ్రామికులు గ్రామాల్లో పొట్టగడువక పట్టణము వచ్చి 
మిల్లులు చూస్తారు. మొకద్దంలతో దోస్తీ సంపాదించి వారికి నెలా, రెండు నెలల 
పగార్లు (వేతనాలు) లంచమిస్తామని మిల్లులో కొలువు సంపాదిస్తారు. వేశ్య వ్యవహారము 
వలె ఈ మొకద్దంలు స్వకులస్టుల రక్తాన్నే పీలుస్తూ స్వజాతివారికే ద్రోహం చేస్తున్నారు. 
ఇంతగా, లంచాలచే సంపాదించిన డబ్బంతా వాళ్ళ గమ్మత్తులకే సరిపడదు. ఛీ! 
ఇట్టివారు తాము కూర్చున్న కొమ్మనే నరుకుకొంటున్నారు. స్వకులస్థులు గదా! నాతో 
ఐనంతవరకు సాయం చేస్తానని అనుకుంటాడా!లేదు ఇది ఇట్లుండని. ఇక శ్రామికుల 
సంగతి విచారిద్దాం కొంచం. 

“దినమంతా పాటుబడి సాయంత్రం సారాయి (బ్రాందీలకు, జూదాలకు 
పెద్దమొత్తాలను ఖర్చుచేస్తారు. అయిదారు నెలల్లో రెండు మూడు వందలు 
కూర్చుకున్నారంటే జన్మభూమి పై యున్న మమత కొద్దీ స్వగ్రామ ప్రయాణం సాగిస్తారు. 
గామమందలి జనులు తనను గొప్పగా భావించాలెనని గొప్ప దొరలు వాడు విలువైన 
గుడ్డలు, కండ్లద్దాలు, చేతి గడియారాలు, మున్నగు శోకు వస్తువులకు కొంత ధనం 
వ్యయం చేసి మిగతా ద్రవ్యము పట్టుకొని రైలెక్కుతారు. గ్రామము చేరిన తర్వాత 
ఎందరో యువకులు ప్రాణస్నేహితు లౌతారు. బొంబాయినుండి మనవాడు వచ్చిండు 
చూసొత్తామని చుట్టపక్కాలనేకులు వస్తారు. తన గొప్పదనాన్ని ప్రకటించుకొనుటకు 
గాను వాళ్ళందర్నీ పొద్దస్తమానాలు కల్లు సారాయిల్లో ముంచివేస్తారు. ఈ మజాలలో 
కొన్ని రోజులలో ఆ తెచ్చుకున్న ద్రవ్యాన్ని 'గుటకాయ స్వాహా” అంటాయి. పూర్వము 
బొంబాయికి పోవునప్పుడు రూపాయికి అణా వడ్డీ చొప్పున రైలు ఖర్చులు ఇచ్చిన 
అప్పులవారి నిర్బంధం చేతా, మళ్ళీ పోవుటకు గాడీ ఖర్చులకనీ, విధిలేక గడియారాలు, 
టార్చులైట్లూ, అంతకూ సరిపడనిచో బొంబాయి నుండి తెచ్చుకున్న ఆ అరతులం 


92 లోక మలహరి నవలలు 


బంగారు ఉంగరం కూడా మిగలకుండా అమ్ముకొని పూర్వపు రీతిగానే మళ్ళీ ప్రయాణం 
సాగిస్తారు. ఇంకా ఎందరో అచ్చట మితిమీరి కాఫీ, టీ, కోకోలు తాగి తీరని 
రోగాలపాలై స్వగ్రామానికి వచ్చి తెచ్చుకున్న నాలుగు కాసులు మందుమాకులకు 
పోసి “ఏమిరా కాటాయంటే ఎప్పడిదే ఆటి అన్నట్లు ఉత్తచేతుల్లో ఊగులాడుతారు 
తెలిసిందా? దీన్నే బొంబాయి తమాషా అంటారు.” 

“ఆహా! లింగప్పగారూ, పూర్తిగా సింది బాగోతములోని జాంబవంతుని వేషకాడు 
తీసేసినట్టె తీస్తివిపో భాగవతమంత. ఇందులో ఎంతమాత్రం అసత్యం లేదు. ఇంతకు 
ముందెప్పుడైన బొంబాయికి బొయ్యచ్చినవా నువ్వు?” 

“బొంబాయి పోయి రావాలేంటి. పొయ్యొచ్చినోళ్ళను చూస్తే తెలియదూ? 
బొంబాయి పొయ్యేవాళ్ళంతా ఈవిధంగానే చేస్తారనుటకు వీళ్లేదు. నూటికి ఏ 
పదిమందో ఇంత పరువుగా వుండి పదికాసులు సంపాదించుకొంటున్నారు. ఇది 
బొంబాయి తప్పు గాదు. అక్కడ పైసల తప్పు అసలేగాదు. “కానని మొకానికి కప్పనే 
పులి” యన్నట్లు ఇట్లా చేసేవారి తప్పే.” 

“అట్లయితే మనమిక్కడుండి ఇంత నేతనేసి బ్రతికినోళ్ళమే వీళ్ళకంటె వేయిరెట్లు 
నయం. ఎందుకంటావేమో ఈ మితిమీరిన దురలవాట్లకు దాసులం గాకపోవుటే 
గాక ఈ నవీన రోగాలు మన నాశ్రయించలేదు. సరేగదా! మన కులవృత్తిచే నేతను 
సజీవంగా ఉంచుతున్నాము.” 

“ఇంకా వినుసోమన్నా! మన బొంబాయి మిత్రులకు ఎంతోమందికి నేత 
అసలే రాదు. వారి స్రీలకు మన కులకశిపి ఆవంతైనా రాదు. రెండు పనులు బాగా 
వస్తాయి. “బీడీలు కట్టుట, బీడాలు నములుట.” ఒకప్పుడీ శాలీలు పద్మ తంతువులచే 
సున్నితమగు వస్త్రాలు నేసి ముందుగా దేవతల కర్పించి సంతుష్టిపరచి “పద్మశాలీ”లను 
సార్థక నామము వడసినారు. ఇంతేగాదు. మన శాలీలు నేసిన దూది గుడ్డలు శాలీని 
వలకంటే మిక్కిలి సున్నితంగా ఉండేవట. సనుగులు తయారుచేసి డవ్బీలలో 
ఇముడ్చువారట. ఇంకాయెన్నో కథలుగా చెప్పుకుంటారు. అదంతా నిజమే. అందులోని 
ఒక చిన్న సంగతి వినిపిస్తాను వినండి”- 

“మొగులాయి సుల్తానుల్లోని బెరంగజేబు పేరు విననివారుండరు. అతన్ని 
“ఆలంగీరు? అని కూడా అంటారు. అతని పుత్రిక పేరు జీబున్నిసా బేగం. ఆమెతో 
ఒకనాడు 'దేహం కనిపించేటట్టు చీరె కట్టుకున్నావెందుకు?” అని అలంగీరన్నాడట. 
అందుకు ఈ చీరెను ఏడువరుసలు (చుట్టు) చుట్టుకున్నాను' అని జీబున్నిసా జవాబు 


సంఘము 93 


చెప్పిందట. అప్పటికి మిల్లులైతే లేవుగదా! చేతవడికి చేత నేసిన గుడ్డలు కూడా 
అంత నుతికెక్కి యుండినవన్నమాట. మన భారతదేశపు చేనేత గుడ్డలు పాశ్చాత్య 
దేశాలందే గాక అన్ని నాగరిక దేశాలందునూ మన్నికా, గౌరవము పొంది యుండెను. 
ఇప్పటి మిల్లుల యెదుట మన పనితనముకేమి గౌరవం లేదు. అంతటి ఓర్పుతో 
పనిచేసే శ్రామికులు కూడా ఇప్పుడరుదైనారు. ఉన్నను పొట్ట గడవక పని మానేసినారు. 
తెలిసిందా!” 

“అయితే గుడ్డ మిల్లులు మన పాలిటి శత్రువులనిన తప్పుకాదు. వీని మూలాన 
మన వృత్తికి మిక్కిలి నష్టము కలిగింది. మనమందరం ఈ మిల్లులో పని చేయొద్దని 
ఒట్టుపెట్టుకని మానేస్తె కార్మికులు చిక్కక యజమానులు మిల్లులు మూసేస్తారు. 
తర్వాత మనవారంతా క్రమంగా మన చేనేతపనికే పాటుపడతారు. నేత గుడ్డకు 
మళ్ళీ పూర్వపు గొప్పదనం లభిస్తాది. మన స్త్రీలను బీడీలు చేయుట కూడా మాన్నాలి.” 

“అది అసంభవమే గాక ప్రస్తుతం సరిపడని పని. ఎందుకంటావేమో. మనకు 
నేతకు నూలైతె కావలసినంత దొరకవలె గదా! అంతేగాక మిల్లులో పనిచేసేవారు 
కేవలం మన పద్మశాలీలే యని చెప్పుటకు వీల్లేదు. ఇప్పుడనేక వర్ణాలవారు గూడా 
మిల్లుల్లో పనిచేస్తున్నారు. అందుకే అక్కడ కూడా మనవారి నోట్లో కరక్కాయ 
పడుతుందన్నమాట. ఇక మిల్లులు మూలకు పడునంతటి గతి యేమి పట్టింది? 
ఇంతకూ ఈ గడ్డు దినాల్లో పొట్ట గడుపుకొనుటయే పురుషార్థం కాబట్టి ఏదో ఒక 
వృత్తిచేసుకోవాలి.” 

ఆ సమీపమందే ఉండి వింటున్న వెంకయ్య, “జానండీ! యిదంతా నిజమే. 
నా ఇద్దరు కొడుకులు బొంబాయికి అయిదారేండ్ల నుండి పోతున్నారు. రెండు తడవలు 
కొన్నిరూపాయలు తెచ్చినారు. కాని ఇప్పుడు వాళ్ళు కూడా బొంబాయి తమాషాకు 


దాసులైనారు” అన్నాడు. 
6 


డాక్టరు జోగేంద్రుని ఖ్యాతి ఆ చుట్టు ప్రదేశాలందే గాక మిక్కిలి దూర 
ప్రదేశాలందు గూడా వ్యాపించింది. అతని వైద్యశ్రాలయందు ఎప్పుడు రోగులు కిక్కిరిసి 
యుంటారు. ఎంతటి భయంకరమైన వ్యాధులనైనను వారియొద్ద నయము కావడమే 
ఇంతటి ప్రఖ్యాతికి కారణము. ఈతని వద్ద ఏమైన వశీకరణమో, సమ్మెహనాస్త్రమో, 
లేక మిస్మరిజమో ఉన్నాదంటారా? లేదూ... ఈతని దయా స్వభావమే సగము రోగాన్ని 


94 లోక మలహరి నవలలు 


కుదురుస్తాది. రోగికి మంచి ఉత్సాహము నివ్వడమే గాక రోగి చిన్నకష్టమైనా తనకే 
వచ్చినట్లు భావిస్తాడు. యెవరైనా జబ్బుపడి నిరాశాపరులైతే “డాక్టరు జోగేంద్రుని 
ఆసుపత్రికి తీసికపోదు” మని చెప్పితె చాలు రోగి ఎంతో ఉత్సాహం కనపరుస్తాడు 
దైనందినాఖివృద్ధి నొందుచున్న ఆ వైద్యశాల యందు తానొక్కదే పనులన్నీ 
చూసుకోవాలన్న కష్టమైన పనిగదా! అందుకే ఒక మంచి కంపౌండర్‌, 
అనుభవజ్ఞారాలైన ఒకనర్సును కుదుర్చుకొన్నాడు. రోగుల యెడ ఎట్లు ప్రవర్తించాలో 
వారికి బాగా చెప్పినాడు. రాబడి కేమాత్రం లోటులేదు. ధనమీయలేని వారిని పీడించడు. 
పేదల చికిత్స ఉచితంగానే జరుగుతాది. దవాఖానకు ఆనుకొని యున్న ఇంటి యందే 
అతని ఉనికి. కావున ఎంతరాత్రి వేకైనా సరే, పిలిస్తేవెంటనే వచ్చి అన్నివిధాల 
ఉపచారాలు చేస్తాడు. 

ఇట్లుండగా ఉన్నట్లుండి ప్లీడరు దుర్గాప్రసాదు వచ్చినాడు. జోగేంద్రుడు మిక్కిలి 
ఆనందోత్సాహాలతో మిత్రుని గూర్చుండబెట్టి యోగక్షేమాలడిగినాడు. 

“మిత్రమా! పదిహేను రోజుల్లోనే వస్తానంటివి గదా! నెల పదిహేను 
రోజులైనయి. ఇంత శీఘ్రంగా మరుపునకు వస్తివా? నేనే వస్తామనుకున్నానుగాని 
ఒకగంటైనా తీరికలేదు. డాక్టరు బాధ్యతలేమో నీవెరుగనియా! ఇంతటి నిర్ణయ 
నీవెప్పటినుండి అలవాటు చేసుకున్నావు?” 

“లేదు బ్రదర్‌! కొన్ని దినములనుండి నేనొక గడ్డు కేసులో పనిచేస్తున్నాను. 
అందువల్ల వచ్చుట కేమాత్రం అవకాశం కలుగలేదు. మా వారి జాడ యేమైన 
తెలుస్తాదేమో యని నా జన్మస్థానమగు బుక్మారావుప్యాటకు పోయి తెలిసికొన్నాను. అక్కడ 
కూడా ఏ యాచూకీ తెలియలేదు. అక్కడ బ్రతుకుతెరువు లేక ఎచ్చటికో మావారు 
వెళ్లిపోయినట్లు, రామస్వామి తిరునాళ్ళలో నేను మాయమైపోయినట్టు తరువాత 
వెలమదొరల కోపార్నికి నర్సయ్య అను ఒక కులస్టుని ఇల్లుతో బాటు మా చిన్న 
గుడిసెకూడా భస్మరాశియెపోయినట్లు ఆ గ్రామస్థులు తెలిపినారు. ఆ ప్రాంతంలో 
మా ఇంటి గుర్తులు కూడా లేవు. ఊరంతా క్రొత్తగానే కనిపించింది. రమారమి 
ఇప్పటికి పదహారేండ్లు గడిచినాయి గదా! అప్పుడు నాకు ఎనిమిదేండ్లుంటాయని 
అయ్యవారు చెప్పలేదా? నా తల్లి మరియు చెల్లెలి జాడ తెలియునంతవరకు నా 
మనస్సు సుడిగాలియందలి ఎండుటాకువలె నున్నది. సరేగాని నీప్రాక్టీ సెట్లు 
జరుగుతుంది? అమృత హస్తమనియే నిరూపించుకున్నావా?” 


“ప్రాక్టీసుకేమి! చాలా బాగా నడుస్తూంది. ఈరోజుల్లో బాధ్యతాయుక్తంగా జేసే 
వైద్యానికి గిరాకి బాగా వుంటాది. కావలసినంత డబ్బు కూడా లధభిస్తాది. దోపిడీ, 
మోసము ఇందులో లేదు కదా!” 

“దోపిడీ, మోసము గల సంస్థలు వృద్ధికొస్తాయా?ఎందుకైనా న్యాయార్జితమే 
మంచిది. అన్యాయార్దితం విత్తం, సున్న యౌను దినేదినే”. 

“అచ్చా! కవిత్వం గూడా నేర్చినట్టుందే. న్యాయవాదివే గాక కవిరాజువు 
గూడాను? “సున్న యౌను” ఏమిటోయి నీ మొహం.” 

“ఏదో కాని మొదటి శర్తులో నెగ్గినావు కదా! ఇకరెండో శర్తు ఎప్పుడు 
బజాయించుతావు. లడ్డూలు తినడానికి నోరు ఉవ్విళ్ళూరుతుంది.” 

“తెలిసిందిలే. వివాహం మాట గదూ? వివాహం మీద మోజు నాకన్నా నీకే 
అధికమున్నట్టు తోస్తుంది. ఆ పెండ్లి జోలెందుకోయి యిప్పుడూ.” 

“మరచినవా, లేక మీది మాటలా ఇవి? పరీక్షల కంటె నెలరోజులు ముందు 
మాటవరుసగా పెళ్ళి ప్రస్తావన వెళ్ళినప్పుడు స్వయంగా సంపాదించిగాని వివాహ 
మాడనని యంటివి జ్ఞాపకముందా? 

“ఇదిగో ప్రసాద్‌! ఆ మాట నిజమె. మన పుట్టుకలు వేర్వేరు ప్రదేశాలందు 
జరిగినయి కాని కొంచెం పెరిగింది మొదలుఈ స్థితికి వచ్చెదాక ఒక్కవోటనే గడిపితిమి. 
ఆదర్శప్రాయంగా ఉన్న మైన మైత్రిని ఎప్పుడూ ఈ విధంగానే గడపాలని నా ఆశయము. 
వివాహాలు గూడా మనము ఇద్దరం ఒకేసారి చేసికొందాం. ఇదే నా నిశ్చితాభిప్రాయం.” 

“మంచిదే కాని నా, నీ అంతరాలు చూసుకోవద్దా! ఆగర్భశ్రీమంతం, 
పేరెన్నికగన్న కుటుంబం. తామరతంపరలాంటి బంధువులు, ఎంతోమంది నేను నేనని, 
పిల్లనిస్తామని వస్తున్నారు. ఇక నాకో, ఊళ్ళో ఇల్లులేదు, అడవిలో క్షేత్రం లేదు. 
బంధువులా అంతకూ లేరు. శ్రీమంతమా! మీ అనుగ్రహం చేతనే ఏ గాలిలో కొట్టుకొని 
పోవనున్న నేనీస్థితికి వచ్చినానని మరుస్తానా? ఇక మనిద్దరం పోల్చుకొనుట సరికాదు 
గదా! నీవు మాత్రం వివాహం చేసుకోవాలి. మావారి జాడ తెలిసేవరకు నాకట్టి 
విచారమే లేదు.” 

“వహ్వా! అయితే మేం మీకు బంధువులం గామన్నమాట. అరే! మన 
స్నేహితమింత దృఢంగా వున్నందుకు నీ చెల్లెలు సజీవంగా జాడతెలసి కన్యగా వుంటే, 
తప్పక ఆమెనే పెండ్లి చేసుకొని బంధుత్వాన్ని కూడా దృఢపరచుకొందును.” 


96 లోక మలహరి నవలలు 


“అసంభవం డాక్టర్‌! అసలు జాడ తెలిసినా, దరిద్రురాలు ఏమాత్రం 
విద్యావాసన లేని పల్లెటూరు పడుచును నీవు పెండ్లాడజాలవు. మీ తల్లిదండ్రులు 
సమ్మతించరు. మరి గ్రామాల్లో ఆడపిల్లలకు పెండ్లిచేయక ఇంతకాల ముంచుతారా?” 

“గొప్ప చురుకుగల ప్లీడరుగారి చెల్లెలు, దరిద్రురాలు, సోమరి యనుటకు 
వీలులేదు. నాకు బీద కుటుంబాల నుండే భార్యాస్వీకారమొనర్చవలెనని ఉంది. కొన్ని 
నెలలు కష్టపడ్డామంటే కొంత విద్య నేర్వకపోదు. అంతేచాలు, ఇక మావారు 
సమ్మతింపనిదేమిటి? నా యిష్టానికి వాళ్ళేమీ వ్యతిరేకించరు. బీద కుటుంబపు వినయ 
విధేయతలు ద్రవ్యోన్మత్తులకుండవు. పేద గృహాల్లోని కన్యలు గూడా గొప్ప కుటుంబానికి 
వచ్చినారంటే జుట్టెక్కి పోయేరకం కూడా కొంత లేకపోలేదు. మొత్తంమీద వారికంటే 
వీరే కొంత నయం.” 

“జాడ తెలియకపోవుటచే ఇట్లంటున్నావు గాని వారున్నట్టు తెలిస్తే 
అప్పుడేమంటావో నువ్వు. గుణ, రూప, వయో లక్షణాలు చూడందే ఇట్లు 
సంకల్పించుకుంటారా?” 

“అట్లెన్నటికీ గాదు. రూప, గుణలక్షణాలకేమీ? నీ సహోదరియే గదా! అన్నీ 
నీ లక్షణాలే ఆమెలో వుంటాయి. అన్నట్లు మరచిపోయినాను. మొన్న నేను ఇక్కడికి 
అనతిదూరంలోనే వున్న గ్రామానికి గత్తర కేసులో పనిచేయడానికి పిలుపు వచ్చినందున 
పోయినాను. తిరిగి వచ్చేటప్పుడు గ్రామం వెలుపల రోడ్డు ప్రక్కన ఒక స్తీ శవం 
కనిపించింది. పూడ్చుటో, దహన సంస్కారం చేయుటో లేక ఇట్లా పారవేసినారేమని 
సమీపించి చూస్తిని. కొంచం చేయి కదిలించింది. ఆ జీవచ్చవాన్నట్లే విడిచిపెట్టి 
వచ్చుటకు మనసొప్పలేదు. ఆసుపత్రికి చేర్చి చికిత్స చేసినాను. ఇప్పుడు కాస్త బాగైంది. 
శ్ర పోలికలన్నీ ఆమెలో వున్నాయి. అచ్చంగా నీకున్నట్లే కణతకొక పుట్టుమచ్చుంది. 
కాని నీకు కుడి కణతకు, ఆమెకు ఏడమ కణతకు భేదమింతే. వయస్సు పదహారేండ్లకు 
మించి యుండదు. రూపం చక్కందే యనుటకేమీ సందేహంలేదు. ఇంతవరకు ఆమెకై 
వచ్చినవారెవ్వరూ లేరు. ఆమెకు కావలసిన వారెవరూ లేనట్టుంది. ఉన్నచో అట్టు 
ప్రాణముండగా కాకులు (గద్దలకని పారవేస్తారా! పూడ్చివేయలేదింకా నయమే.” 

“మిత్రమా! నీవు చెపుతూంటె ఒక్కసారి చూడవలెనని మనస్సు వేగపడుతుంది. 
ఒకవేళ ఆమె నా చెల్లెలే యైనచో నా తల్లి ఎందుకు విడిచి ఉంటాది. అయ్యో! ఆమె 
ఇంకో తీరుగా లేదు గదా!” అని తొందరపడసాగినాడు. 


“ఎందుకట్ల గాబరా పడతావోయి? భోజనమైన తర్వాత కనుక్కుందాంలే. 
నాగ్గూడా టైమవుతుంది.” 


7 


“అమ్మాయీ! ఇప్పుడెలా వుంది?” 

“బాగానే వుంది బాబుగారూ! నేనిక్కడికెలా వస్తినో ఎవరి నడిగినా తెలుపుట 
లేదు.” 

“సరే! క్రమంగా అంతా తెలుస్తది. ఏమైన అన్నం తినాలె ననుందా? 

“తినాలె ననుంది కాని ఇప్పుడే పాలు త్రాగినాను. కడుపు నిండి వుంది. 
లేదామంటే కండ్లల్లో చీకట్లు కమ్ముతున్నాయి. 

“వద్దు...వద్దు... లేచె ప్రయత్నం చెయ్యకు. రేపటెల్లుండి అంతా బాగైతాది. 
కాని నీ పేరేమో చెప్పినావు కావు?” 

“ఈ పుట్టు దరిద్రురాలి పేరు విని ఏమి చేయను బాబు?” 'శ్యామీ అని 
పిలుస్తారు. 

“సరే! నీకు తల్లిదండ్రులు, బంధువులూ యెవరైనా వున్నారా? ఉంటే 
వాళ్ళిక్కడుంటారో చెప్పు. నీకీ దుర్దశ యెట్లావచ్చింది? నీకు ఆయాసం కాకపోతే 
మెల్లిగా చెప్పగలవా! శ్యామా!!!” 

“తల్లిదండ్రులున్నారా?” అను మాట వినగానే శ్యామల కన్నుల నిండా నీళ్ళు 
గిర్రున తిరిగి బుగ్గలమీదుగా కాలువగా కారసాగినాయి. ఆ మంచంకు సమీపమందే 
ఆ యిరువురు మిత్రులు కుర్చీలు వేయించుకొని కూర్చున్నారు. ప్రసాదు తన కన్నీటి 
(ప్రవాహాన్ని చేరుమాలుచే తుడుచుకోసాగినాడు లోపలినుండి పొంగివస్తున్న 
దుఃఖాన్నాపుకొంటు. 

దుర్గాప్రసాదు చూచి చూడనితోనే తన చెల్లెలే అని గ్రహించినాడు. అంత 
చిన్నతనంలో చూసినా, పోలికలన్నీ తనవిగా యుండుట, శ్యామల యని పేరు 
చెప్పుటతో పూర్తిగా నమ్మకం కలిగింది. తన చెల్లెలి ఆ స్థితిని చూసి కడుపు 
తరుక్కుపోయింది. ఒక్కసారి మీదపడి బావురుమందా మనిపించింది.కాని డాక్టరు 
కనుసన్న గ్రహించి లోలోపలనే కుమిలిపోయిండు. 

“ఏడవకమ్మాయీ! ఏదో నీ సంగతి కాస్త తెలిస్తె మాతో అయిన సాయం 
చేస్తాం. ఏడిస్తేమి లాభం” అన్నాడు డాక్టరు. 


98 లోక మలహరి నవలలు 


“బాబుగారూ! నా కష్టకాండను వింటుంటే మీకు కూడా దుఃఖం గలుగక 
మానదు. నా సంగతి నాకు గూడా పూర్తిగా తెలుస్తాదా? ఒకసారి మా అమ్మ ఎందుకో 
కూర్చుండబెట్టుకొని టూకీగా చెప్పింది.” 

“సరే! నీకు తెలిసినంతవరకే చెప్పు శ్యామలా!” 

“మాది బుక్కారావుపేట. పద్మశాలి కులం. నేను పుట్టిన కొన్నాళ్ళకే నా తండ్రి 
చనిపోయిండు. నా అన్ననూ, నన్ను మా యమ్మ తల్లీ, తండ్రీ తానేయై పోషిస్తుందె. 
అంతలో ఆ సమీపమందే యుండే తిరునాళ్ళకు మా తల్లికి చెప్పకనే మా అన్నయ్య 
పోయి ఇక మళ్ళీ తిరిగిరాలేదు. ఎక్కడ పోయినాడో కాని చూస్తిమన్న మానవుడే 
లేడు. నా తల్లి ఆడుదైనా నా అన్న కొరకు చుట్టు ప్రక్కల ప్రదేశాలన్నీ గాలించివేసింది. 
తిరిగీ తిరిగి వేసారి, ఏద్బీ ఏడ్బీ కండ్లు పాడుచేసుకున్నది. అనగా కొంత దృష్టిలోపం 
కలిగింది. ఆ గ్రామమందే కరణాలింటిలో చాకిరి చేస్తూ నన్నే ప్రాణంగా యెంచి 
కాపాడుకోసాగింది. మా కులస్థులది యొక తప్పుగా యెంచి కుల బహిష్కారం 
చేసినామని బెదిరింపసాగినారు. దిక్కులేని పేదరాలినని వారిని మా యమ్మ కాళ్ళూ 
కడుపు పట్టి బ్రతిమాలింది. కాని ఆ కసాయివాళ్ళకు దయరాలేదు. నన్నే తన 
సర్వస్వంగా తలుస్తూన్నందున కులంవారు విధించిన ఇరువై రూపాయల దండుగను 
ఇంట్ల వస్తువులమ్మ, సరిపడక భీక్షమెత్తి ఆ రాకాసుల తృష్ణ తీర్చేసింది. కాని మా 
తల్లికి ఆ బ్రాహ్మల ఇంటి కొలువుకన్న గత్యంతరంలేదు. కాబట్టి ఆ పాపాత్ములు 
మళ్ళీ బెదిరింపసాగినారు. ఆ బెదిరింపులకు భయపడి ఇక ఊళ్ళె తన నుండనీయరను 
భయంతో నన్ను తీసికొని అచ్చటి కారు కోశల దూరమందున్న వేంకటాపురం చేరి 
కోమటి శెట్టింట కొలువు సంపాదించింది. అసలు మా తల్లికి కండ్లు బాగా 
కనిపించవు. కాబట్టి శెట్టిగారి భార్య చీటికి మాటికి చీవాట్లు వేస్తుండెను. అది గూడా 
దుస్సహనమె కావున ఎట్లో ఇంద్రసాగరం చేరినాము. అచ్చటి దేశపాండ్యాగారి భార్య 
చాలా మంచిది. కాబట్టి మా తల్లిని కొలువుపై చేర్చుకున్నది. 

మేమెంతటి శుభ ముహూర్తంలో ఆ వూరికి చేరినామో కాని దేశపాండ్యా 
దంపతులు మమ్ము నిండా (ప్రేమతో జూడసాగినారు. వారికి నా వయస్సే గల వొక 
అమ్మాయుంది. ఆమె పేరు సరళాదేవి. తీరని హఠముతో ముప్పుత్రిప్పలు పెట్టు ఆ 
అమ్మాయి మేము వచ్చిన పిదప నాతో సరదాగా యుండి హఠము విడిచి కులాసాగా 
ఆడుకొనుచుండెను. అయ్యగారు మా ఇద్దరిని బడికి తోలినారు. నన్ను గూర్చి ఆ 
అమ్మాయి ప్రశాంతంగా ఉండుటచే వారు మిక్కిలి సంతసించుటే గాక మంచి మంచి 


సంఘము 99 


పరికిణీలు, గుడ్డలు ఆ అమ్మాయితో బాటు నాకు గూడా తెస్తుండిరి. మా ఆటపాటలు, 
పడకలు ఒక్కచోటనే జరుగుచుందెను. చూచేవాళ్ళకు కవలపిల్లల మాదిరిగా 
తోస్తుంటిమి. ఇంటివారెల్లరూ చాలా (ప్రేమతోనే చూస్తుండిరి. ఈ విధంగా పది 
సంవత్సరాలు గడిచినయి” అని దాహమడిగెను. 

కొంచం నీరు త్రాగిన తర్వాత డాక్టరు గారు “శ్యామలా నీకు శ్రమగా వున్నచో 
మరొకప్పుడు చెప్పొచ్చు గాని ఇప్పుడు విశ్రాంతి తీసుకో (కొంచమాగి) అయితే ఆ 
పదేండ్లలో మీ చదువులెంతవరకు సాగినాయో చెప్పి ఊర్ముండు అన్నాడు హృదయ 
వేగాన్నాపుకొంటు. 

“బాబుగారూ! నా కథ ఇక ఎంతో లేదు. నాలుగు నిమిషాల్లో ముగిస్తాను. 
మా విద్యాభ్యాసం నిరాటంకంగానే సాగింది. మొన్ననే మ్యాట్రిక్‌పరీక్ష నిచ్చినాము. 
ఫలితాలు వెళ్ళినాయి. కాని ఆ ఫలితాలే మా జీవితపరీక్ష దుష్టలితానికి నాంది 
చెప్పినాయి. అంటే పరీక్షలో నేను నెగ్గుటయూ, సరళాదేవి తప్పిపోవుటయూ జరిగింది. 
అయ్యగారు సరళాదేవిని నాల్గుసొడ్లు వేసి నన్ను దగ్గరకు దీసికొని (ప్రేమతో నా 
నెత్తిని నిమిరినారు. ఇదంతా చూస్తున్న అమ్మగారికి ఏమో కాని మాపై మిక్కిలి 
అసూయ కలిగింది. అప్పుడే ఏమేమో మాటలు బోలెడు అనేసింది. అప్పట్నించే 
మాకా యింటిలో మునుపటి మర్యాదలు సన్నగిల్లినై. కాని అయ్యగారు మాత్రం 
మమ్ము పూర్వం వలెనే దయతో చూస్తుండెను. ఇంతనే గాక కొంచెం యోగ్యతగల 
వరుడు చిక్కితే పెండ్లి చేసేయాలని కూడా ఎంచినట్లు తెలిసింది. కాని మా కులంలో 
యోగ్యత గల వరుడు దొరుకుట గగన కుసుమమే అయింది. అంత మాత్రాన 
విసుక్కొనక ప్రయత్నాలు చేస్తూనే వుండెను. 

మ్యాట్రిక్‌ ప్యాసయినట్లు వినగానే ఆ ఇరువురు మిత్రుల హృదయాలు 
ఆనందసాగరంలో ఓలలాడినై. 

వినండి, ఇంతలో ఆ (గామమందు భయంకరమైన కలరామారి వ్యాపించి 
అనేకులను యమలోకానికి అతిధులనుగా గొనిపోయింది. అప్పుడే మా యమ్మకు... 
అని నిండిన కంఠంతో ఇక ముందుకు చెప్పలేకపోయింది. లోపలికీడ్చుకొని పోయిననూ 
ప్రకాశమందు ఎంతమాత్రమూ కొరత పడని కన్నులనుండి బొటబొట వేడి భాష్పాలు 
ఆగకుండా వెళ్ళుచు బుగ్గల పైనుండి ధారాపాతంగా సాగినయి. దొండపండులాంటి 
పెదిమలు వణికినై. అట్లే కన్నులు మూసుకున్నది. 


100 లోక మలహరి నవలలు 


ఇదంతా చూస్తున్న ప్రసాదు ఇక దుఃఖాన్నాపుకోలేక శ్యామలాదేవి యున్న 
మంచంపై కురికి తన చేరుమాలిచే కన్నీటిని తుడిచినాడు. అతని నేత్రాలనుండి 
కూడా రాలుచున్న అశ్రుధార లాగలేదు. నోటంట మాట కూడా రాలేదు. 

డాక్టరెంత ధైర్యాన్ని చిక్కబట్టుకున్నా మానవస్వభావం కనుక అతని కన్నులు 
గూడా జలపూరితాలైనయి. వెంటనే తుడిచికొని, కొంచం కంఠాన్ని సర్దుకుని “ప్రసాద్‌! 
ముందే దుర్చలంగా వున్న ఆమెను మరింత కలువరపరుస్తావేం. ధైర్యం తెచ్చుకో” 
అన్నాడు. 

ఎవరో యొక నూతన పురుషుడు తన కన్నులు తుడుస్తూంటె శ్యామలకు 
మిక్కిలి భయమేసింది. వెంటనే కొంచం ప్రక్కకు తప్పుకొని అతని చేతిని లాగేసింది. 
ఇదంతా చూస్తున్న డాక్టర్‌ నవ్వుచు “శ్యామలా! వీరెవ్వరో అనుకొన్నావు. మరెవ్వరు 
కారులే. నీ తప్పిపోయిన సోదరుడే” అనెను. 

శ్యామల ఈ మాటలు వినగానే సముద్ర తరంగాలవలె వస్తూన్న దుఃఖాన్ని 
ఆకస్మికంగా సంభవించిన ఆనందంతో పెనవైచి అన్నపై బడి వెక్కివెక్కి ఏడ్చింది. 
కాని డాక్టరు వాళ్ళిద్దర్ని వారించి ఓదార్చిండు. 

“చెల్లీ! ఇక మనకు అమ్మలేదా! పాపాత్ముడనగు దుర్గా నీ మూలాన్నే గారాబుతల్లి 
కన్నులు పాడుజేసుకొని నానా బాధలనుభవించి తుదకు ప్రాణాలు సైత మర్చించింది. 
కాని నీవు మాత్రం శిలావిగ్రహంవలె చెక్కు చెదరకున్నావు” అని బాలునివలె 
బావురుమని ఏడ్చిండు. శ్యామల కూడా ఏడుస్తూనేవుంది. 

“పిచ్చెత్తిందా ప్రసాద్‌!మీ చెల్లెలిని మరింత క్షోభ పెడుతున్నావు. అబలకంటే 
అన్యాయమైతివేం. ఇంకా పూర్తి సంగతి తెలిసికొనకే ఇట్లేడిస్తే బాగుండదు. ఇది 
సంతసించు సమయం కాని దుఃఖించే సమయంగాదు. చెప్పు శ్యామలా! తర్వాతేం 
జరిగిందో టూకీగా” అన్నాడు డాక్టర్‌. 

శ్యామల కొంచెం గుండె గట్టిచేసుకొని, “చెప్పుట కింకేముంది. ఆ మహామారి 
మా యమ్మను గూడా విడువలేదు. ఆమె నావల పారవేసి రాకముందే అయ్యగారి 
భార్య మరియు నేను సుడిపడ్డాము. ఒక్కసారి వాంతి మరియు భేది అగుటే 
జ్ఞాపకముంది. తర్వాత ఏమి జరిగిందో కాని మొన్ననే తెలివికి వచ్చి చూచుసరికి 
ఇక్కడున్నాను. ఇక్కడికెలా వచ్చినానో ఎవరినడిగిన మాట్లాడకు మనువారే గాని 
చెప్పువారు లేరు” అని అన్నది. 


సంఘము 101 


“దైవకృతాని కెవ్వరేం చేస్తారమ్మా! ఏ దేవుడు మిమ్ము అష్ట కష్టాలపాలుజేసి 
మీ యమ్మను మృత్యుదేవత కొప్పగించిరో, ఆ దేవుడే చీలిపోయిన అన్నా చెల్లెండ్రను 
కూర్చిండు. కష్టాలు కలకాలముంటాయా! ఆ కష్టాల పాలుజేసిన విధియే క్రమంగా 
సౌఖ్యాన్ని గూడా ప్రసాదిస్తాది. మానవులమైన మనం అనుభవించుటకన్న వేరేమీ 
చేయలేము. శ్యామలా! జరిగినదంతా మరచి నాలుగురోజులు సంపూర్ణ విశ్రాంతి 
తీసుకో. తక్కిన విషయాలు తరువాత తెలిసికోవచ్చును” డాక్టరన్నాడు. 


8 


“ప్రసాద్‌! ఇప్పుడు మీ చెల్లి సంపూర్ణారోగ్యం పొందింది. నీవు చెప్పినప్పుడల్లా 
నీ మాదిరే అందంగా ఉండొచ్చుననుకున్నాను. కాని ఆమె చక్కదనానికి నిన్ను 
చెప్పుకొనడమేంటి. (బ్రహ్మదేవుడామెను సృష్టించుటకు తనకున్న నేర్చంతా వ్యయం 
చేసి ఉంటాడు.” 

“ఇదంతా తమ అనుగ్రహం డాక్టర్టీ! నా సహోదరి ప్రాణదాతవు. నాకు 
మానవత్వమిచ్చిన విజ్ఞానదాతవు. నీ బుణం వేయి జన్మలకైనా తీరుస్తానా! ఇవిగో 
నా నిండుమనస్సుతో అర్పించు జోహార్లు.” 

“ఓహో! భలే ఉపాయం. ఇట్లని తప్పించుకో చూస్తున్నావా? తప్పదు సుమా! 
దీనికి ప్రతిఫలంగా గొప్ప బహుమానమంద దలిచినాను.” 

“నీ కిచ్చునంతటి యోగ్యమైన వస్తువు నావద్ద ఏదీ లేదు బ్రదర్‌! ఏదో చెప్పకనే 
వేలుస్తావేం! తలకోసి చేతిలో ఉంతునా, లేక చర్మము వలచి పాదరక్షలుగా కాళ్ళకు 
తొడుగుదునా. ఇందేది ఇష్టమో చెప్పండీ” అన్నాడు ప్రసాద్‌ కొంచెం సిగ్గుగా. 

“అందేది గాదు. అంతకన్న గొప్ప వస్తువు.” 

ప్రసాద్‌ గ్రహించుకొని “ఏదో అడుగకనే చంపేస్తున్నావే చెప్పితిని గదా! 
ప్రాణమిచ్చుటకైనా వెనుదీయనని!” 

“సరే అవసరమున్నప్పుడు కోరుకుంటానులే. శ్యామా! అక్కడేం చేస్తున్నావు? 
మీ యన్న కథ విందువుగాని రా!” డాక్టరన్నాడు. 

శ్యామల వచ్చి నేల చూపులు చూస్తూ నిల్చుంది. 

“అదిగో! సిగ్గుపడుతున్నావా! ఇక్కడ పరాయి వాళ్ళెవరున్నారు. ఇతడు నీ 
యన్న నేనునీ యన్న మిత్రుడును. ఇక సిగ్గెందుకు? ఆ కుర్చీమీద కూర్చుండు. 
వింటివా ప్రసాద్‌! ఇప్పటికి సరిగా పదమూడు దినముల క్రితం గత్తర కేసులో పని 


102 లోక మలహరి నవలలు 


చేయడానికి రమ్మని సమీపమందున్న ఇంద్రసాగరం నుండి దేశపాండ్యాగారు 
కారంపినారు. అదివరకే ఆ గ్రామంలో చాలామంది చనిపోయినారు. పాండ్యాగారింటి 
పనిమనిషి చనిపోయిన తరువాత తన భార్య, ఆ పనిమనిషి కూతురు ఇద్దరికీ గత్తర 
సోకినట్లు, అందుకే నన్ను తొందరగా తీసికవచ్చుటకుగాను కారంపినట్లు తెలిసింది. 
నేను చేరుటకు పూర్వమే ఆ పిల్ల మరణించినందున పూడ్చివేయుటకై పంపినట్లు 
తెలిసింది. కాని నిజంగా ఆ బాలిక చావలేదు. మూర్చ రాగానే మరణించినట్లు 
తలచినారు కాబోలు. తీసుకపోయినవారు ఎటు తోచక రోడ్డు ప్రక్కనే పారవేసి 
వెళ్ళీనారు. 

చికిత్స జరిగిన పిమ్మట తిరిగిపోవునప్పుడు అకస్మాత్తుగా నా దృష్టి ఆ 
బాలికపైబడింది. అక్కడ అయిదారు కాకులకంటే వేరే ఎవరూ తోడులేరు. కారాపి 
సమీపించుసరికి కొంచెం చేయి కదిలించి మూల్గింది. ఆ స్థితిలో ఆ జీవచ్చవాన్నలాగే 
విడిచి వెళ్ళుటకు మనసొప్పలేదు. కొంచం సాధ్యలక్షణాలు కనిపించినై కాబట్టి తక్షణమే 
ఒక ఇంజక్షన్‌ వేసి, బలవంతంగా నోరు తెరపించి కొంత జెషధం పోసి డ్రైవరు 
సాయంతో కారులో వేసికొని వచ్చినాను. అప్పటినుండి వాంతి భేదులు లేవు. బాగా 
నీరసించి పోయింది. కాబట్టి కోలుకొనుటకు కొంతకాలం పట్టింది. ఆ యమ్మాయే 
ఈ శ్యామలాదేవి. మనం ముందు చూసిననాటికి ఐదు రోజులైంది. నాకు తెలిసిన 
సంగతి ఇంతే. 

శ్యామల వెంటనే కుర్చీపై నుండి లేచి చేతులు జోడించి, “డాక్టరు బాబుగారూ! 
నాకు ప్రాణదానం చేసి నా అన్నను కలిపిన నీకిదిగో నా సహస్ర వందనాలు. 
నేనింతకంటే ఏమీ చేయజాలను” అన్నది. 

“శ్యామలా! కూర్చుండు. నీవు చేయవలసింది ముందు కావలసినంతుంది. 
మనస్సులో మాత్రం ఏమీ ఉంచుకోకు. ప్రసాద్‌ నీ కథంతా నాలుగు ముక్కల్లో ముగించి 
నీ చెల్లాయి కలవరాన్ని పోగొట్టు.” 

“అయితే వినండి రామస్వామి తిరునాళ్ళలో నేను తప్పిపోయినాను కదా! 
మా గ్రామం నుండి తిరునాళ్ళకై ఎందరో పోతూండిరి. నాతో ఆడుకొను పిల్లలు 
కూడా క్రొత్తబట్టలు ధరించి ఎంతో ఉత్సాహంగా బయలుదేరినారు. వారందరితోపాటు 
నాకు గూడా తిరునాళ్ళను చూడాలను వేడ్క గలిగింది. తోలేయిమని మా యమ్మను 
ఎంతో బ్రతిమాలినాను. మా శ్యామకు అప్పుడేదో జబ్బుగా యున్నందున నన్ను 
పోవద్దని ఖచ్చితంగా చెప్పివేసింది మాయమ్మ. అంతేగాక పోయినచో మళ్ళీ ఇంటికి 


సంఘము 103 


రానీయనని కూడా అన్నది. ఆ శాసనాలేవీ వినరాలేదు నాకు. మెల్లిగా అచ్చటినుండి 
జారుకొని మిత్రుల జట్టులో కలిసినాను (నిండిన కంఠంతో) మా తల్లిని జూచిన 
కడసారి చూపదే” అన్నాడు కన్నీటిని తుడుచుకొంటూ. 

శ్యామలకు గూడా కన్నీరాగక చెక్కుటద్దాల మీదుగా చనుకట్టుపై రాల 
దొడగినాయి. 

“తిరునాళ్ళకు వేలాది ప్రజలొచ్చినారు. భాగవతులు, బహురూపులు, 
గంగిరెడ్లవారు, మిఠాయి దుకాణాలు, బొమ్మలంగళ్ళు ఒకటా, రెండా, ఎటు చూచినా 
వినోదాలే. నావద్ద ఒక చిల్లికానీ కూడా లేదు. నా జట్టువారందరు కొనుట, తినుట 
కెగబడినారు. వారినుండి వేరై నేను బహురూపులవారి వెంట తిరిగినాను. అట్లెంత సేపు 
తిరిగితినో కాని వారి నుండి వేరై వెనుకకు చూచువరకు నలుదిశలు చీకట్లు కమ్మినయి. 
ప్రజలంతా సగముకంటె ఎక్కువ వెళ్ళిపోయినారు. నా జట్టు పిల్లలు కూడా ఎవ్వరూ 
కాన్సించలేదు. పరిచయము గల వారెవ్వరూ లేరు. ఎటూ తోచక ఏడుపు సాగించినాను. 
కాని నా రోదనము ఆ నరాటవిలో అరణ్యరోదనమే అయింది. నన్ను అటకాయించేవారే 
లేరు. మా ఊరి దోవగూడ నాకు జ్ఞాపకం లేదు. ఆ కారుచీకటి పరుగులాటలో 
నాకొక రోడ్డు దొరికింది. కానీ మా వూరికి కాలిబాటనే యుండెను. ఆ తొందర 
నాకెటూ తోచనీయలేదు. రోడ్డుపై కొంతదూరము పోయినాను. చిల్లిపోయినట్లు 
మనుష్యులు కాన్పించినారు. కాని చీకటి ఎక్కువైనకొలదీ ఆ మనుష్యుల జాడ కూడా 
మాయమైంది. తీరని భయంతో అదేపనిగా నడువసాగినాను. రోడ్డు ప్రక్కనున్న 
పొదనుండి నక్కకూ, కూ, అని ఊల పెట్టింది. ఆ రాగాన్ననుసరించి చుట్టుప్రక్కలనుండది 
అనేక రాగాలు వెళ్ళినై. అప్పుడు నా స్థితి ఎట్లుండెనో చెప్పలేను. నిండా నీరుండుటచే 
కన్నులు మూసినట్లే వుండెను. మిక్కిలి ప్రయత్నంచే రెండు వ్రేళ్ళను రెండు చెవుల్లో 
నొక్కుకోగలిగాను. కాని నేనట్లే నిలువలేక రోడ్డుపై పడిపోయినాను. ఆ పడే పాటుగా 
కుడిచేతి వ్రేలికి భగ్గుమని మంటలేచి దేహమాద్యంతం నిప్పులతో పొర్లించినట్లయింది. 
ఇక తర్వాత ఏమి జరిగిందో, తెలివికి వచ్చి చూసేసరికి ఒక పెద్ద బంగళా 
యందున్నాను. ఆ రోడ్డుపై నేను స్మారకం లేక పడి ఉన్నప్పుడు మోటారుపై వచ్చుచున్న 
పెద్ద మనిషి రోడ్డుకడ్డంగా వున్న నన్ను చూసి, దిక్కులేని వానిగా గ్రహించి, తన 
గృహానికి తీసికొనిపోయి తేలుకాటుకు చికిత్స చేయించి బాధా నివారణ గావించినాడు. 

“తరువాత నన్ను మా గ్రామం, కులం, తల్లిదండ్రుల పేర్లడిగినాడు. నాకప్పుడు 
గ్రామము పేరేగాని, తల్లిదండ్రుల పేర్లు గాని తెలియనందున '“శాలోల్ల మని మాత్రం 


104 లోక మలహరి నవలలు 


చెప్పగలిగినాను. నా పేరు, కులం, గుర్తులు తెలుపుచు బంధువులెవరైనా వుంటే 
వచ్చి తీసికెళ్ళవచ్చునని పత్రికల్లో వేయించినాడట. యెవ్వరూ రానందున తనవద్దనే 
వుంచుకొని సమీపమందున్న బడికి తోలసాగినాడు. కొంతకాలమైన తర్వాత బడికి 
సమీపమందేయున్న ఒక పద్మశాలి శ్రీమంతుని కొడుకుతో నాకు మైత్రి కలిసింది. 

“స్నేహితుడు తండ్రితో చెప్పినాదేమో మర్నాడే ఆ శ్రీమంతుడు వచ్చి నన్ను 
పోషిస్తున్న యజమానినడిగి తన గృహానికి తీసికపోయినాడు. స్నేహితుడూ, నేనూ 
మిక్కిలి అన్యోన్యానురాగంగా అప్పటినుండి నిన్నటి మొన్నటి వరకుండీ విద్యాబ్యాసం 
చేసినాము. నేను పుట్టు దరిద్రున్నైనా గొప్పవారబ్బాయి వలెనే పెరిగినాను. మా 
అభిరుచుల ప్రకారం నా మిత్రుడు డాక్టరీ, నేను ప్లీడరీ అభ్యసించి నెగ్గినాము. మా 
ఉత్తీర్ణతనే బాపుగారు (మిత్రుని తండ్రిని నేను కూడా బాపు అని పిలుస్తూంటిని) 
మిక్కిలి ఉత్సాహంగా బీదలకు అన్నదానం చేసినాడు. తర్వాత మిత్రుడు నల్లగొండలో 
ప్రాక్టీసు ప్రారంభించాడు. నేను నగరమందే యుండి ప్లీడరీ (న్యాయవాద వృత్తి) 
మొదలుపెట్టినాను. ఇప్పటికి రెండు చిన్న కేసులు, మరొకటి మిక్కిలి గడుసైన కేసులో 
పనిచేసి, దేవుని దయచే అందు నెగ్గి వేయి ఎనిమిది వందల రూపాయిలు సంపాదించి 
ఒక పైసా తప్పిపోకుండా బాపుగారి చేతిలో పోసినాను. వారు ఎంతో (ప్రేమతో నా 
తలపై చేయిడి దీవించి “దుర్గా! నీ ఈ స్థితిని మీ వారెవరైనా ఉండి చూస్తే ఎంత 
మురిసిపోదురో” అని నాలో అణగి మాయమైపోనున్న మా వారి వియోగ దుఃఖాన్ని 
మళ్ళీ జ్ఞాపకం చేసి నూతన పరచినారు. వారు క్రిందికి చూచేసరికి నా 
నయనాంబువులు వారి పాదాలను జలకమాడిస్తున్నాయి. వారది గాంచి నాకు 
దుఃఖోపశమనం జేసినారు. మా వారి అన్వేషణానికి మళ్ళీ ఉత్సాహం రేకెత్తింది. మా 
గ్రామ మా తిరుణాళ్ళకు సమీపమందే యుండెనని నాకు బాగా జ్ఞాపకముంది. ఇంతలో 
మిత్రుని చూడడానికి ఇచ్చటికి రావటము తటస్థించింది. అదృష్టవశాత్తు నీవు గూడా 
దారికితివి. నన్నూ నిన్ను గాపాడి అన్యోన్య సందర్శనం జేయించిన మిత్రుడీ డాక్టర్‌ 
జోగేంద్రబాబు గారే. మన మా జన్మాంతమూ వీరికి బుణస్థులమే.” 

“ఓహో! వకీల్‌ గారూ!! మీ ప్లీడరీ లెక్చరంతా మా ముందర్నే దంచేస్తున్నారా! 
దయచేసి ఇక చాలించండి.” 


సంఘము 105 


9 


“మిస్టర్‌ ప్రసాద్‌! మన వర్ణంలో చదువుకొన్న కన్యలు దొరకగలరా యన్న 
చింత ఎంతో ఉండెను, కాని దేవుడు నా కోరికను సంపూర్ణంగా నేరవేర్చిండు. 
సర్వలక్షణ, లక్షితురాలు, విద్యావంతురాలగు భార్య దొరికింది. అందునా ప్రాణమిక్రుని 
సహోదరియన్న ఎట్లుండునో చెప్పుకో? అందుకే అంటారేమో అనుభవజ్ఞులు 
“నిష్మల్మషమగు సంకల్పం సిద్ధిస్తాది” అని. ఇరువురు మిత్రులొకే దర్జాలో యుండునట్లు 
ఈశ్వరుడు విదుషీమణులనే ప్రసాదించిండు. ‘కోయిల చిగుళ్ళ కొరకు చూస్తూంటే, 
చిగుళ్ళు కోయిల నెదిరి చూస్తాయి” అన్నట్లు చూచినవా! మనమెట్లు అనుకున్నామో, 
వారు కూడా అట్లె తలచినారట. నిన్ను అల్లుడుగా పొంది ఆ జానకిరామయ్య గారు 
చాలా తృప్తిపడ్డారు. వారి ఏకైక కూతురు ఉషాదేవికి ఆమె చాలన్నంత విద్య 
నేర్పించినారు. విద్యావతియైన పుత్రికకు తగిన వరుడు లభిస్తాడో లేదో అన్న చింత 
బాగా వుండెనట.” 

“అది దైవనిర్జీతం బ్రదర్‌! జంతుమాంసం చీల్చుకుతిని బ్రతికే భయంకరమగు 
పులికి గిట్టలు, గడ్డి గాదముచే కడుపు నింపుకొను సాధువగు గోవుకు కరకైన వాడి 
గోళ్ళను సృష్టించలేదు గదా దేవుడు! కాని డాక్టర్‌ గారూ! పల్లెటూళ్ళయందు మన 
పద్మశాలి సోదరులు పడు బాధలు చెప్పలేను. మొన్నటి హైదరాబాదు పోలీసు 
చర్యానంతరం పటేలు, కరణాలు, సర్మారు ఉద్యోగులు పెట్టు బాధలు, వెట్టిచాకిరీలు, 
జాగీరు ప్రాంతాలందు గలుగుచున్న కష్టాలు కొంత అణగిపోయినయి. ఇప్పుడిప్పుడు 
కొంచం వారి మనస్సులు విద్యవైపు మరలినావి. కాని డిపోదార్లు, పెట్టుబడిదార్లు, 
గ్రూపు ఏజంట్లు పెట్టే బాధలు హృదయ విదారకంగా వున్నాయి. ప్రతిరోజు ఎన్నో 
శికాయతు లొస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా నైనా ఇంత బాగుపడతారేమో 
అనుకుంటే చీకటి బాజారు వ్యవహారాలు నిండిపోయినయి.” 

“గ్రూపు ఏజంట్లకు కమీషన్‌ దొరుకును గదా! పర్మిట్ల ప్రకారం నూలు తెచ్చిచ్చే 
దానికి వాళ్ళను కష్టపెట్టడమేంటి?” 

అయ్యో! వాళ్ళు చేయందేంముంది. భోగము దానికెన్ని వగలమారి 
జిత్తులుండునో ఆ ద్రోహులకింకా అధికంగానే ఉన్నయనొచ్చు. అంటే అది యేవిధంగా 
ఒకనికి చుంబనమిచ్చి చూరెక్కించి, మరొకని ఆలింగనముచే తృప్పిపరచి, ఇంకొకన్ని 
చేతి సైగలచే హాయి హాయనిపించి, వేరొకన్ని సంగీతంచే చాలనిపించి, తక్కినవారిని 


106 లోక మలహరి నవలలు 


మత్తుపదార్ద్జాలచే కైపెక్కించి భికారులను జేసి, చిప్పచేతికిచ్చి తలా వొకదారి జూపునో 
అదేవిధంగా గ్రూపు ఏజంట్లు డిపోదార్లతో వాళ్ళు ఇన్స్‌ పెక్టర్లతో, ఆ ఇన్స్‌పెక్టర్లు పై 
అధికారుల్లో కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు 
గదా! చచ్చిన గొడ్లను రాబందులు పీక్కుతిన్నట్లు సరిగా తిండిలేక ఎట్లో జీవయాత్ర 
గడుపుకొంటున్న మన చేనేత పారిశ్రామిక సోదరుల రక్తాన్ని జలగల వలెనే 
పీలుస్తున్నారు.” 

“వాహ్‌! మన పారిశ్రామిక సోదరులు గూడా వట్టి పిచ్చివారే. వాళ్ళడిగినంత 
మాత్రాన ఎందుకీయాలి?” 

“విద్యావాసన లేని అమాయకులను మోసము చేయుటకెంత కావాలి? వీళ్ళంతా 
భోగముదానికన్న నాలుగాకులెక్కువనే చదువుకున్న వాళ్ళని చెప్పితిని గాదా? టెక్స్‌టైల్‌ 
కమీషనరు నుండి ఈ నెల కోఠా దొరకనందున వేయి రూపాయిలు లంచమిచ్చి 
కోఠా తెచ్చినాము. అవన్ని మీరు నింపకపోతే ఎవరు భర్తీ చేస్తారనీ, ఇప్పటినుండి 
సన్న నూలెవ్వరికీ దొరకదట. సంఘంలోకి నిన్ననే హుకూమొచ్చింది. అందరికీ 
ఆరు, పది, పన్నెండు నెంబరు గల నూలే ఇస్తారట. ఏమన్న ఖర్చులకు ఇస్తే పోయి 
సన్నపు నూలు ప్రయత్నం చేస్తాం అనియూ, మొన్న పెద్దదొర తనక్కీ కొచ్చినప్పుడు 
దావతుకు ఖర్చుచేసినవి. అవి మొగ్గానికింత అనియూ, దూరపు పట్టణాలకు 
వలసపోయినవారి పేర కూపన్లు నడిపిస్తూ నేత నేయు కొందరికి నూలివ్వక ఆ 
మిగిలిన నూలుచే చీకటి బజారు (బ్లాక్‌ మార్కెట్స్‌ వ్యాపారం నడిపిస్తూ ఒక్కటా 
రెండా? 'అయ్యోరామా! ఎట్లు బ్రతుకుదుమా!” అని వాళ్ళేడిస్తే ఈ దుర్మార్గులు 
పీడనోపాయాలు వెదుకు తుంటారు. ఇంత ఖర్చుచేసి, ఇన్ని లంచాలు పోసినా వాళ్ళకు 
నేయగలిగినంత నూలు దొరుకుట లేదు.” 

“ఇలాంటి వారిపై క్రమచర్యగాని శిక్షగాని ఎందుకిప్పించగూడదు.” 

“శిక్ష ఎవరికయ్యా! ఇంటిదొంగ, కన్నపుదొంగ, పగటిదొంగ, గజదొంగ ఈ 
జట్టు దొంగల సూత్రాలన్నీ ఒకటే. “ఉల్దాచోర్‌ కొత్వాల్మూ డాంటే” అన్నట్లు పెట్టిన 
కేసుకు మసిపూసి మారేడుకాయ చేతికిచ్చి పైగా కేసు పెట్టిన వారినే నష్టపరుస్తారు. 
అధికారుల కెంతవరకు స్వార్థ త్యాగపు బుద్ధి కుదరదో అంతవరకు మన చేనేత 
పారిశ్రామికులు బాగుపడుట కలలోని స్వర్ణం మాత్రమే.” 

“పండగనగానే కుడుపు దొరకదండీ! దీనికై మిక్కిలి ఓర్పు కావాలి. ఎన్నో 
శతాబ్దాలనుంచి పాతుకపోయిన ఈ అన్యాయాలు, అనాచారాలు ఒక్కసారే తొలగవు. 


సంఘము 107 


తమబోటి ధీశాలుర ప్రయత్నాలచే క్రమంగా చక్కబడతాయి. అప్పుడే పద్మశాలి 
సంఘాల ద్వారా జాతియందున్న అనాచారాలు కొంతవరకు అణగిపోవచ్చు 
ననుకుంటాను.” 

“పల్లెటూళ్ళ యందు ఇంకా మితిమీరి ఉన్నాయనే చెప్పొచ్చు. పెద్ద ప్రదేశాల్లో 
ఒకర్ని చూచి ఒకరు సంసృరింపబడుచున్నారు. వారికి సంస్మారపు అనుకూలాలు 
విరివిగా వుంటాయి. పట్టణాల్లోకి గొప్ప గొప్ప విద్యావేత్తలు వస్తుంటారు. సమావేశాలు, 
ఉపన్యాసాలు జరుగుతుంటాయి. మన సంఘ సమావేశాలు కూడా జరుగుతుంటాయి. 
అందుకే పట్టణవాసులకు నాగరికత అలవడుతుంటాది. ఎందరో యువకులు 
కార్యరంగాల్లో జేరి పనిచేస్తుంటారు. పల్లెటూళ్ళలో ఈ అవకాశాలుండవు కాబట్టి 
వెనకబడి యున్నారు.” 

“ఆర్షనైజర్లనూ, ప్రచారకులనూ ఏర్పాటుచేసి పల్లెటూళ్ళలో గూడా విరివిగా 
ప్రచారం చేయించి, సంఘాలు స్థాపించి తద్వారా సమావేశాలేర్చాటు చేసినచో తొందరగా 
ఉన్నతికొస్తారు గదా! అట్లెందుకు చేయగూడదూ?” 

“చేయకేమి, ఇవన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అనేక స్థలాల్లో సంఘాలు 
స్థాపించబడ్డాయి. ఉత్సాహవంతులగు యువకులు, కార్యకర్తలుగా జేరి జాత్యోన్నతికి 
కృషి చేస్తున్నారు. ఉదారవంతులనేకులు గొప్ప గొప్ప విరాళాలిచ్చి సంఘాభివృద్ధికి 
తోడ్చడుతున్నారు. సంఘ పక్షము నుండి ఒక జాతీయ మాసపత్రిక కూడా 
వెలువడుతోంది. విద్యాభివృద్ధికి కృషి బాగానే జరుగుతోంది. గ్రామాల్లో నుండి 
ఉన్నతవిద్యకై పట్టణం వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఒక “పద్మశాలి విద్యార్థి వసతిగ్భహం'” 
ఏర్పాటైంది. కొందరు విద్యార్థులు కూడా అందు చేరియున్నారు. ఇంకా సంపూర్ణ 
సౌకర్యాల కొరకు కృషి జరుగుచునే వుంది.” 

“ఇన్ని ప్రయత్నాలు జరుగుచుండగా వీనిచే మనవాడు సంపూర్ణ లాభం 
పొందాలి. ఈ పనులన్నీ మా మేలుకొరకే అని వాళ్ళెరుగాలి. పల్లెటూళ్ళలో “పోక 
తక్కువ, విడెం తక్కువ, బొట్టు తక్కువ, కులం తక్కువ అనే సోది పాటలింకా వున్నాయి. 
నెత్తి గొరిగించుకొని కొప్పు ముడవ యత్నం చేసినట్లున్నదీ ఆట. మరి మన జాతికి 
స్త్రీ విద్య అనవసరమనే ఎంచినారా! ఈ సంఘ సంస్కర్తలు.” 

“అయ్యో డాక్టర్‌! తామింకా నిద్రయందే ఉన్నారూ? మొన్నటి మహిళా 
సమావేశంలో స్త్రీ విద్యావశ్యకతను గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలైనాయి. అందు 
శ్యామలాదేవి, ఉషాదేవి ఉపన్యాసాలు చాలా బాగున్నాయి. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ 


108 లోక మలహరి నవలలు 


కాలంలో ప్రతి యువతీ యువకులు ఓటు విలువను గ్రహించి సరియైన విధంగా 
వ్యయం చేసే కొరకు స్త్రీ పురుషులంతా విద్యాధనాన్ని సంపాదించాలి. యువతీ 
యువకులు కూడా తీరిక సమయాల్లో కొంత విద్యనార్జిస్తే రాబోవు సంతానం కూడా 
విద్యా ఫలవంతమై ఉంటాదని తెలిపినారు. ఇక కులాల సంగతి కూడా విను. హైందవ 
జాతంతా ఏకమను ఈ కాలంలో కులాల పిచ్చి ఎవరికి పట్టింది. కులం తప్పు అనే 
మూర్చుల మూఢత్వాన్నెవరు లక్షపెడుతున్నారు? బుద్ధిహీనులకే ఈ కులాల గొడవలు 
కాని జ్ఞానవంతులకీ గొడవలెంత మాత్రమూ లేవు. ఇప్పుడంతా ఏకంగానే వుండి 
వియ్యాలు గూడా అందుతున్నారని ఈ కూపస్థ మండూకాలకేం తెలుసు?” 

“దుర్గాప్రసాద్‌! నీవంటి ప్రతిభాశాలురు నడుము కట్టి నిలిచిన కాని 
పననేదుందా? నీతోబాటు జాతి సేవజేసే భాగ్యం నాకు లేదు. నా ఉద్యోగం నా కట్టి 
వీలును గలుగనీయదు. ఏదో ఉడతా భక్తివలె సంఘానికి నేనిచ్చు ఈ ఐదువేల 
చెక్కును గ్రహించండి. నా జాతి సోదరుల అభివృద్ధికి నేనేమీ చేయజాలనందుకు 
సిగ్గుపడుతున్నాను.” 

“ధన్యోస్మి డాక్టర్‌! పని చేయుటకు నవ యువకులనేకులు సిద్ధంగా యున్నారు. 
కాని ద్రవ్యసహాయంచే పనిని సాగించే ఉదారవంతులు బాగా కావలసియున్నారు. 
మంచిది శలవు దీసికొంటాను. మొన్నటి చేనేత పారిశ్రామిక సహకార సంఘాల 
రిజిస్టేషన్‌ విషయంలో అంజుమన్‌ నాజిం గారితో కొన్ని విషయాలు మాట్లాడవలసి 
ఉంది. గుడ్‌బై.” 

“గుడ్‌బై.” 


10 


(నేనే పాపం జేస్తిరో, ఓ దేవుడా! ఇగ బతికేం జేయాలో ఓ రాములూ! ఈ 
బతుకు బండలు గానీ ఓ దేవుడా!) అని ఏడ్పు విన్పిస్తుంటాది. 

వెంకయ్య ఇంకా కొందరు శ్రామికులు పోతుంటారు. ఏడ్చు విని, నిలుచుండి 
తోడివారితో “అరరే! అదేమి!! ఆ చెట్లల్ల ఎవరో మొగాయిన ఏడుస్తున్నట్టు వినొస్తుంది. 
అక్కడికివెళ్ళి సంగతేమిటో కనుక్కుందాం పదండి?” అని చేరబోయి, “ఏం నాయినా! 
ఎందుకు అట్లా ఏడుస్తున్నావు?” అన్నాడు. 

మాట వినిపించుకోకుండా “అయ్యో కొడుకులారా! నేనెట్లా భరించాల్రా! 
దేవునిగ్గింతైనా మనమీద దయలేకపోయెరో! ఇగ నేను భూమ్మీద బతుకలేనురో, ఓ 
దేవుడా!” అని అదేపనిగా ఏడుస్తుంటాడు. 


సంఘము 109 


“ఏమయ్యా! ఏం కష్టమొచ్చింది? చెప్పకపోతె ఎట్లా, ఏదో చెప్పితేనే తెలుస్తుంది 
గదా! ఎవరైన బాగలేరా ఏమి?” అన్నాడు వెంకయ్య. 

“కండ్లు తుడుచుకొని, ముక్కుబీదేని “అయ్యా! బాగ లేకుంటె 
ఎందుకేడుస్తాను?” అని అన్నాడా వ్యక్తి. 

“ఆహా! ఇంకో తీరైనారా! ఎవ్వరు నాయనా! ఏం జేస్తం, కాలమొస్తే మన 
మాపటానికి శక్యమా! మనం మాత్రం చిరకాలముంటామా! ఏదో ఓదార్చు కోవాలె” 
అన్నాడు వెంకయ్య. 

“కాదు నాయనా! మేమెవ్వరమూ చావలేదు. అట్లయితే మరీ బాగుండేది.” 

“అరి నీ తస్సదియ్యా! అందరూ బాగుంటే ఏడుస్తావేం రోగం.” 

“నా కష్టం నీకేం దెలుసు బాబూ! నీ దారేదో చూచుకోక నా జోలెందుకు. 
ఎవ్వరి బాధలు వాళ్ళకెరుక. 2 

“చెప్పు నాయనా! ఏ వూరు, ఏం కులంవారు, ఏం కష్టమొచ్చింది తెలిస్తే 
మాతోనేమైనా సహాయమైతాదేమోచూస్తాం. మానవులం ఒకరికొకరు కాకపోతే 
పిశాచాలైతాయా?” 

“అబ్బా! మానవులు మానవుల కైతారా! పీక్కు తింటారు గాని. ఆ పిశాచాలు 
వీళ్ళకంటే కొంత నయమే. ఈవైపు ఒక మైలు దూరమందున్న పల్లెటూరు మాది. 
పద్మశాలీలం. డిపోదార్లు చేసిన చేతలు చిన్నవా తండ్రీ. ఇంట్ల యేమి లేకుండా 
కావడమే గాక ఇంత నేసుకుందామన్నా నూలు దొరుకట లేదు. తిండిలేక పెండ్లాం 
పిల్లలు మలమల మాడుతు బిలబిల కొట్టుకుంటున్నారు. వురి పెట్టుకొనైనా చస్తామని 
ఇక్కడికొచ్చి ఏడుస్తోన్న” 

“అయ్యో! నీవు చేనేత పారిశ్రామిక సోదరుడవా? నాయినా! అట్లా నిరాశా 
పీడితుడవు గావద్దు సుమా! మా వెంట నడూ! మేం గూడా చేనేత సహకార సంఘానికే 
పోతున్నాము. 

“ఏం సంఘమో! సంఘం లేమైన అన్నం పెడతారా? గుడ్డలిస్తారా? ప్రపంచంలో 
సానుభూతి అనేది చచ్చిపోయిందని ఏడుస్తున్నాను.” 

“లేదు నాయినా! సానుభూతి చావలేదు. మనజాతి సానుభూతిపరుల 
ప్రయత్నాల చేతనే క్రొత్తగా చేనేత పారిశ్రామిక సహకార సంఘాలు స్థాపించబడ్డాయి. 
వానిద్వారా నీవనే పిశాచాల అఘాయిత్యాలు భస్మమైపోతాయి. ఇక మనం క్రమంగా 
బాగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నీవు మాతో గూడా నడూ! అక్కడ అన్ని 


110 లోక మలహరి నవలలు 


సంగతులూ బోధపడతాయి. ఇంతమాత్రానికే నిరాశపడొద్దు” అని అచ్చటి కెనిమిది 
మైళ్ళ దూరమందున్న హిందూనగర తాలూకా సంఘానికి చేరి, అచ్చటున్న 
నర్సయ్యగారిని గాంచి “నమస్కారమండీ! నర్సయ్య బావగారూ! నీవు మా తాలూకా 
సంఘాధ్యక్షుడవై మళ్ళీ మాకు సహాయపడుట మా భాగ్యం” అన్నాడు వెంకయ్య. 

“ఇదంతా దేవుని దయ వెంకయ్య బావా! కొన్నాళ్ళు కష్టం మరి కొన్నాళ్ళు 
సుఖం ప్రతివారికి వస్తూనే వుంటాయి. నన్నిచ్చటికి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 
బొంబాయి నుండి వచ్చి నెలరోజులైంది. 

“సంఘాలు ఏర్చడ్డా ఇంకా డిపో పనుల దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి 
గదా!” 

“పాపం పండనిదే అఘాయిత్యాలు నశిస్తాయా బావా! రజాకార్ల దౌర్జన్యాలు 
నిండి పొర్లిన తరువాతనే గదా కారుచిచ్చులో బడ్డ కీటకాలవలె మండిపోయినారు. 
ఇంకా వీరి రాక్షస కృత్యాలు ఎంతకాలమో ఉండయిలే. మన గ్రామపు పారిశ్రామికుల 
పట్టికను తెచ్చినావా! కోటా ఎంత అవసరముంటాదో తెలిసొస్తాది. అందుకే 
కబురంపినాను.” 

“అందుకే వచ్చినాను బావా! పాపం అతడు దరిద్ర దేవత అనుగ్రహించే 
మృత్యుదేవత పొట్టలో పడనుండి అడవిలో ఏడుస్తుండగా వెంటేసుకొచ్చినాను”. 

“తలా ముప్ఫై రూపాయిలియ్యాల్నట. కూటికి లేని ఈ రోజుల్లో ఇన్ని 
రూపాయిలెక్కడినుండి తెచ్చేది. ఒక్కటి గాదు రెండు గావు. ముప్పై రూపాయలంటే 
వురి బోసుకున్నా దొరుకై” అని ఒక వ్యక్తి అన్నాడు. 

“తలా ముప్పైగాదు. మొగ్గముకు ముప్పై చొప్పున కట్టి పర్మిటు పొందాలి. 
క్రమంగా సరసమైన వెలకే నూలు చిక్కుతుంది. అదైనా ఒక్కసారే చెల్లించాలనే నిర్భంధం 
లేదు. నెలకు అయిదో, పదో అంతకూ చేతకానిచో ఒక్కొక్కటి చొప్పునైనా చెల్లించొచ్చు. 
ఈ ధనంతో సంఘము నూలు తెప్పించి సరఫరా చేస్తది. ఇంకా కావలసిన పరికరాలు 
కూడా తెప్పించి సరసమైన ధరలకే సభ్యులకు అందుబాటులోనుండునట్లు చేస్తది. 
సంఘ వ్యవహారంలో ఏమి లాభమొచ్చినా అదంతా భాగస్వాముల పేరనే ఉంటాది. 
ఇందులో దోపిడీ, మోసమనే దసలే వుండదు. ప్రభుత్వ పక్షమునుండి అప్పుడప్పుడు 
లెక్కల తనక్కీ అవుతాది. ఇందుకు ప్రభుత్వం గూడా ద్రవ్య సహాయము చేస్తాది. 
అందరు కలసి చేసేది కాబట్టే దీనిని సహకార సంఘమంటారు. ప్రతివారి కీమాత్రమైన 
పరపతి ఉండాలి” అన్నాడు నర్సయ్య. 


సంఘము 111 


“మిల్లుల ముందు మన పనికి ఏం విలువ వుంటాది. మిల్లు గుడ్డలు నేత 
గుడ్డలకంటే అందంగా, చౌకగా వుంటాయి. కాబట్టే మన నేత గుడ్డకు బజారు రేటు 
లేదు” వెంకయ్య అన్నాడు. 

“కాదు బావా! మన నేత గుడ్డ యెదుట మిల్లుగుడ్డ దిగతుడుపు గ్లూడా 
పనికిరాదు. ఓపికతో మనం కూడా రకరకాల గుడ్డలు నమ్మకమైన రంగులో, ప్రజల 
నాకర్షించేటట్టు తయారుచేయాలి. చేత నేసింది కాబట్టి ఏదో కొద్దిమాత్రం ధర 
హెచ్చుగా నుండొచ్చు. కాని తెలిసినవారు అనేకులు మిల్లు గుడ్డను బహిష్మారం చేసేస్తు 
నేతగుడ్డకే ప్రాధాన్యత యిస్తున్నారు. మిల్లుగుడ్డలో వచ్చే లాబమంతా ఒకే మిల్లు 
యజమానికి లభిస్తాది. కాని చేనేత గుడ్డకు మనమిచ్చే లాభంలో ప్రతి కానీ అనేక 
లక్షల నిరుపేద పారిశ్రామికుల ఒంటికి పడతాది. ఈ సూత్రం తెలసినవారు మాత్రం 
మన సనాతన కళను సజీవంగా అభివృద్ధికరంగా అయ్యే ప్రయత్నం చేస్తారు. మన 
పూజ్య గాందీ మహాత్ముని లక్ష్యమదే. మరియు ప్రభుత్వ లక్ష్యం కూడా అదే. ప్రభుత్వం 
కొన్నిరకాల గుడ్డను చేనేతకే కేటాయించి తక్కిన గుడ్డపై సుంకం విధించింది. ఆ 
ద్రవ్యము మన నేతకళ యఖివృద్ధికే వినియోగిస్తున్నాది. మన అదృష్టం మంచిది 
కాబట్టి శ్రీ దుర్గాప్రసాద్‌ వకీలు గారు మన మేలుకొరకే రాత్రింబగళ్ళు 
పాటుబడుతున్నారు. మన పద్మశాలీల కేమైన కష్టమొచ్చిందంటె వారు చాలా 
నొచ్చుకుంటారు” నర్సయ్యన్నాడు. 

“అట్లా వెల్టిమొహం పెట్టి చూస్తావేమోయి గోపాలూ! అతడంటే ఎవరో 
అనుకున్నావేంటి. మన నర్సయ్యగారి కాలిపోయిన ఇంటిదగ్గరనే బుచ్చమ్మ అనే ఒక 
పేద కులస్థురాలుండే జ్ఞాపకముందా? ఆమె కొడుకు రామస్వామి తిరుణాళ్ళలో 
మాయమైనాడు కదా? ఆయనే ఈ వకీలు గారు. పట్టణంలో మన వర్ణస్తుడే ఒక 
గొప్పాయనా ఇంత చదివించినాడట. మన జాతివానికి మన మీదుంటది గని పరుల 
కెందుకుంటదోయి. ఆ బుచ్చమ్మ గుడిసె కూడా కాలిపోయి వుండె గదా! దానితోబాటు 
ఇంకా కొంత భూమిని కొని కులం కొరకిచ్చివేసిండు. ఇప్పుడు మన సభలూ, కమేటీలు 
అందులోనే జరుగుతున్నాయి గదా! ఆయన మన అధ్యక్షుడు కూడా” అన్నాడు 
వెంకయ్య. 

“కండ్లు పోయిన వారికి ఇండ్లు చూపేవాడు దేవుడే. కులంవారే ఆ బుచ్చమ్మను 
హరోహరా! అనిపించి వెళ్ళగొట్టినారు. ఆమె కొడుకే జాతిసేవకై తన సర్వస్వాన్ని 
ధారపోస్తున్నాడు. ఆయన చెల్లెలు శ్యామల అనే అమ్మాయి మన కులస్టుడే అగు ఒక 


డాక్టర్ని 'పెండ్షాడింది.” 
లి గె 


112 లోక మలహరి నవలలు 


“సరే బావగారూ! నాలుగు రోజుల్లో వచ్చి నూలు తీసుకపోతాము. శలవు 
పుచ్చుకుంటాను. నమస్తే!” 
“నమస్తే!” 


11 


“ఉషా! బావగారింకా రానట్టే ఉందే! అప్పుడే తొమ్మిదయింది. ఇంకా దవాఖానా 
నుండి తీరిక కలుగలేదు కాబోలు.” 

“ఏదైనా సీరియస్‌ పేషంట్‌ వచ్చింది కాబోలు. (కొంచమాగి) వసంతబాబు, 
అబ్బ ఎంత పోరు పెడుతున్నాడండీ! ఆ హఠం ఇప్పుడు మానివేస్తాడు గనుకనా! 
అదిగో! శ్యామలమ్మొదిన కోపగించుకుంటూన్నట్లుంది. అరరే! రెండంటించాడండీ!” 
అని గబగబా డాబా మెట్లపై నుండి క్రిందికురికి పిల్లవాన్నెత్తుకొని మళ్ళీ డాబా 
బంగళామీదికొచ్చి ముందరున్న మేజా బల్లపై కూర్చుండబెట్టుకొని... 

“అదిగో బాబూ! ఆ చందమామను చూడూ, నువ్వేడుస్తున్నావని నిన్ను 
వెక్కిరించుకొంటూ దాక్కుంటూంది. ఛీ! నువ్వేడుస్తే మంచబ్బాయనంటారా? 
చందమామ ఏడుస్తలేదు గదా! పాట పాడు బాబూ! నేం చెపానుగనీ”. 

“చందమామ రావే” 

“ఆఆ... ఆ... చందా ఆ... మామా ఆ... ఆ... లాయే ఏ... ఏ.... ఏ....” 

“అదిగో! ఏడ్చుకుంటా పాడతావా! మన బాబూ చందమామ కంటే 
మంచివాడు. ఏడవనే ఏడవడు చూడు. చందమామ ఏడుస్తూంది కదూ! దానికి 
పాట రాదు. అది పాలు త్రాగదు. అదిగో తొంగితొంగి చూస్తూ, దొంగ గొడ్డులా 
ఎక్కడికో పరుగెత్తు తూంది. మీ మామయ్య మంచివాడు కాడు కదూ? ఊ... (అన్నట్లు 
తల ఊపును) నేను నీ దగ్గరనే వుంటా... ఆ... అమ్మ దగ్గరికి పోనూ... అమ్మ 
కొలది...” 

“మంచిది బాబూ! నా దగ్గరనే వుందువుగని. నువ్వు బాగా చదువుకొంటావట. 
పెద్ద మేజే(స్టేటు వౌతావట. గొప్ప అత్తవారు దొరుకుతారు. బాగా చదువుకున్న 
చుక్కలాంటి పెళ్ళాం దొరుకతది. నీకు పెళ్ళాం కావాలా?” 

కావాలి అన్నట్లు తల ఊపుతాడు. 

“ఇప్పుడే ఏంటి? మూడేళ్ళయినా వెళ్ళకముందే పెళ్ళి చేస్తావేమి అల్లుడిగారికి. 
నీవు బిడ్డను కనందే వీడికి పెళ్ళాం ఎలా వస్తుంది?” 


బా 


౦ఘము 113 


“సరే లెండి! మీ కెప్పుడూ ఇవే సరసాలు”. 

“నెననేదేంటి. ఇంకా అయిదు నెలలు గడిస్తే సరి మేం వద్దంటే ఊర్ముంటావు 
గనుకనా! అల్లుడిగారికి కూతురు గారినే కనాలి అని మాత్రమే నేననేది”. 

“అబ్బ! మొగవాళ్ళకు ఏదైనా కొంచెం రహస్యం తెలిస్తేనే సరి మాటలచే 
చంపేస్తారు.” 

“అదిగో! ఉన్నంతంటే చంపేయడమా! అల్లుడిగారికి సరదాగా పెళ్ళి చేస్తామని 
ఉంటే, వాడికి పెళ్ళాన్ని శీఘ్రంగా కనమన్నాను.” 

“శీఘ్రంగా అంటే మనమేమైన గంధర్వులమా! సమాగమమైన తొమ్మిది 
ఘడియలకే కనడానికి! ఇంకా అయిదు నెలలు గడవాలంటిరి గదా! ప్రతి దినం 
వైళ్ళు లెక్కపెట్టుకుంటారు కాబోలు.నాకు పిల్లలంటే ఏమాత్రం ఇష్టం లేదు.” 

“అవును ఇష్టంలేదు. అందుకే గబగబా ఉరికి అబ్బాయి నెత్తుకొచ్చుకున్నావు. 
నీవు పుట్టకముందు మీ అమ్మా ఇలాగే అనుంటాది. కాని పెంకి పిల్లవు. తల్లిమాట 
త్రోసేసి పుట్టినావు.” 

“నిన్ను పెళ్లాడడానికే కాబోలు!” 

“అలానే ఈ వసంతున్ని పెళ్ళాడడానికి రతీదేవి నీవు వద్దన్నా వస్తాదిలే. ఏం 
వసంత్‌! అదిగో ఆ చందమామ లాంటి పెళ్ళాం కావాలెనా నీకు? 

“చందా మామా నాకూ”. 

“మంచిది బాబూ! నాకొక్క ముద్దియ్యి. ముద్దిస్తే నీకు చందమామలాంటి 
పెళ్ళాన్ని కనమని మీ అత్తమ్మతో సిఫార్సు చేస్తా”. 

“ఆ...! మీ మామయ్యనే కంటాడు. వారికే ఇవ్వు ముద్దు. నా కివ్వందే...?” 
అని ఇద్దరూ ఒకేసారి ఆ ప్రక్కనుండీ ఈ ప్రక్కనుండి ఇరువురి మధ్య మేజాబల్లపై 
ఉన్న అబ్బాయి బుగ్గల్ని ముద్దిడుకోబోయినారు. అప్పుడే పిల్లవాడు తలను వెనుకకు 
గింజుకున్నాడు. ఇరువురి పెదిమలు కలుసుకున్నాయి. 

“అబ్బా! ఎంత గడుసబ్బాయండీ!” 

“ఇరువురి పెదవుల్ని కలిపాడూ?” 

“నీవు కూడా అనేకుల్ని సంఘీభవింపజేస్తావు కదా! ఇది కూడా ఒక 
సంఘమే!!” 


ఓం శాంతిః 
xxx 


114 లోక మలహరి నవలలు 


